శ్రీః 
శ్రీశంకరభగవత్సాదవిరచిత 


శఅవానంచలహుల 


తాత్పర్యము - శ్రీ మేళ్ళచెజ్వు వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 





ప్రకాశకులు 
శ్రీమతి రావి కృష్ణకుమారి మరియు మోహనరావు దంపతులు 
404, జంజనం కాంప్లెక్స్‌, చీరాల - 528 155. 


2 శివానందలహరి 


శ్రీః 


శ్రీశంకరభగవత్సాదవిరచిత 
శఅవానంచలహల 
తాత్పర్యము - శ్రీ మేళ్ళచెజ్వు వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి 


ప్రతులు : 500 
(పథమముద్రణ : 15.06.2019 
పుటలు £832 

వెల 3 అమూల్యం 


© RAVI MOHAN RAO, 1150... M.A. (Sanskrit) 
404, Janjanam Complex, 
Opp. I-Town Police Station, 
CHIRALA - 523 157. Cell: 94401 15411 


D.T.P;: Printed at : 
P. PARVATHI KARSHAK ART PRINTERS 
Cell : 7416586775. Hyderabad. 


శివానందలహరి 3 


బిందువు 


అనాది నుండి సర్వ పురాణాలలోను త్రిమూర్తుల విషయం వస్తున్నది. వారికి కార్యవిభజన గూడా ఉన్నది. 
అయితే ఈ త్రిమూర్తులకొక మూలం ఉండాలిగదా! ఆ మూలం ఏమిటి? ఎవరు? ఆదిశక్తి అనవచ్చు. ఆమె 
“శక్తి అయితే శక్తిగల పదార్థమేది? అదే “చైతన్యం”. అదే అంతర్యామి. అదే బహిర్యామి. నిజమే. దాని 
ఆకారమేమి? ఒకే ఆకారంతో అంతర్యామిగానూ బహిర్యామిగానూ ఎలా ఉంటుంది? కనుక నిరాకారమయితే 
“వ్యాప్తి”గా ఉండే అవకాశం ఉంటుంది. పరిచ్చిన్నం కాని ఆ అఖండాకారం ఎలా ధ్యానయోగ్యం అవుతుంది? 
కనుక ఆ నిర్గుణ నిరాకార శక్తిని లేదా శక్తిమంతమయిన చైతన్యాన్ని ధ్యానానుకూలంగా, సృష్టి మొదలగు 
వ్యాపారాల కనుకూలంగా సగుణచైతన్యంగా భావించవలసి వచ్చింది. దీని నుంచి త్రిమూర్తులు మొదలయిన 
విశ్వవ్యాపార నిర్వాహకులు ఉదయించారు. మొదటినుంచి శివకేశవాదిరూపాలకు అలవాటు పడిన కారణంగా 
ఆ సగుణచైతన్యాన్ని ఈశ్వరునిగా పరాశక్తిగా, కృష్ణునిగా, పరమశివునిగా, ఆదినారాయణునిగా, సూర్యునిగా, 
మహాగణపతిగా భావన చేయడం ఆ రూపాలతోనే ధ్యానించడం మొదలుపెట్టాం. ఈ “అరూపస్థితి”లో ఆకారాలకు 
విలువలేదు కదా. అయినా మన సంస్మారాలనుబట్టి భస్మరు ద్రాక్షధారిగాను శంఖచక్రగదాధరునిగానో, 
పురుషునిగానో, స్త్రీగానో, తల్లిగానో, తండ్రిగానో, రామాది-అవతార పురుషునిగానో వర్ణిస్తాం. దీనిని బట్టి 
త్రిమూర్తులకు, శక్తికి ఉన్న మూలతత్త్వమునుగూడా - పైన చెప్పినట్లు - శివకేశవ శక్యాద్యాకారాలలో - 
ఏదోఒకదానిలో - ఉన్నట్లు భావిస్తున్నాం. కాగా తత్పరీత్యా ఏకము, అఖండము, నిరాకారము - అయిన 
బ్రహ్మమే మన భావనలను బట్టి భిన్నంగా గోచరిస్తున్నది గనుక ఆ ఆకారాలు ఆ క్రియలు - అన్నీ దానికి 
చెందుతాయి. 

“సర్వదేవనమస్కార: కేశవం ప్రతి గచ్చతి" 

అందువలననే అద్వైతులు సర్వదేవతలను అందునా శివకేశవులను సమంగా భావిస్తారు. కాదంటే; శివుడు 
కేశవుడెలా అవుతాడు? చక్రం ఎలా శూలం అవుతుంది? లక్ష్మి ఎలా పార్వతి అవుతుంది? అందుచేతనే; 
అష్టాదశపురాణకర్త అయిన వ్యాసుడు “అందరు దేవతలను అందునా శివకేశవ శక్తి కృష్ణులను 
విశేషవైభవవంతులుగా చిత్రిస్తూ పురాణాలు రచించాడు. విష్ణుపురాణంలో శివుడు విష్ణుభక్తుడు. శివపురాణంలో 
విష్ణువు శివభక్తుడు. తత్పరీత్యా ఏకతత్వం కనుక ఎవరి క్రియాకాలం వచ్చినపుడు వారే ప్రధానం (ఎవరి 
పెళ్ళికి వారే ప్రధానం) కనుక మిగిలిన వారు అప్రధానులు అవుతారు. అంతే తప్ప మూలతత్త్వంలో హెచ్చుతగ్గులు 
కావు. పరశురాముడు రామునికి లొంగాడు. 


దశావతారాలు సర్వథా భిన్నం అయినా వాటిలో ఏకసూత్రంగా అఖండవిష్టుతత్త్వాన్ని భావిస్తాం. అట్లే 


4 శివానందలహరి 


పరశురాముడు శ్రీరాముని ముందర ఓడినపుడు మనం సంతోషిస్తాం. ఒకే అవతార వైభవంలో హెచ్చుతగ్గులను 
చింతించం. అదే దృష్టిలో “హరహరి”ని స్థిరమయిన అవతారద్వయంగా భావిస్తే అన్ని పురాణాలు అందంగా 
అర్థమవుతాయి. లేదంటే; వీరశైవ వీరవైష్టవులలాగా పరశురామ-శ్రీరామ భక్తులుగా వర్గద్వయం ఏర్పడాలి. 
“యద్యద్విభూతిమత్సత్త్యం ॥ శ్రీ మదూర్జితమేవ వా॥ 
తత్తదేవావగచ్చ త్వం | మమ తేబో౭_౦శసంభోవమ్‌ ॥” ॥గీత॥ 
కనుక ఈ “శివానందలహరి'ని చాలావణకు విష్ట్వానందలహరిగా, దుర్గానందలహరిగా భావించవచ్చును, 
రూపవర్ణనవద్ద కాస్త తేడా వస్తుంది. దానిని అనాదరించి లోతుకు వెళ్తే ఇదంతా “పరచైతన్యం” స్తోత్రమే. 
హెచ్చుతగ్గులు లేవు. ఇది శంకరులు చేసిన శంకర స్తోత్రం. దీనిని అద్వైతంగా భావించాలి. మూలమయిన 
సగుణబ్రహ్మమును శివకేశవాదిరూపములతో ధ్యానించడం మనకు వదలని “త్రిమూర్తిసంస్మారం” మూలంగా 
వచ్చిన “మిథ్య” తప్ప “సత్తు గాదు. 'చిత్తు'గాదు. అనందమూ కాదు. ఈ '“లహరి'లో కొన్ని పద్యాలకు ఇతర 
వ్యాఖ్యాతలు సరయిన వివరణ ఇవ్వలేదు. నేను సాధ్యమయినంత వరకు సంప్రదాయానుగుణంగా 
సాహిత్యమార్గంలో వ్యవహారభాషలో వివరణ ఇచ్చాను. దీనిని పుస్తకరూపంగా తెస్తున్న మిత్రులు శ్రీ రావి 
మోహనరావు గారికి కృతజ్ఞతలు. 
ఇట్లు 
మేళ్లచెర్వు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి. 
సెల్‌ : 9908163627. 


శ్ర 
శివానందలహరి 


కలాభ్యాం చూడాలంకృతశశికలాభ్యాం నిజతపః- 

ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే। 
శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున- 
ర్భృవాభ్యామానందస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్‌ ॥ 1 


కళాస్వరూపులు చంద్రకళాశేఖరులు శివదంపతులు. వారిద్దరూ తమ తమ తపస్సులకు ఫలముగా 
భార్యాభర్తలయినారు. భక్తులకు ఫలదాతలు. త్రిలోకములకు శుభస్వరూపులు. మన మనస్సులలో 
ధ్యానంలో మాటిమాటికి అవతరిస్తుంటారు. ఆనంద రూపమయిన అనుభవంగా మనస్సులలో 
నిలచిపోతారు. అట్టి శివదంపతులకు నమస్మారము. 


శ్లో 


గళంతీ శంభో! త్వచ్చరితసరితః కిల్చిషరజో 

దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతామ్‌ । 

దిశంతీ సంసారభ్రమణపరితాపోపశమనం 

వసంతీ మచ్చేతోహ్రదభువి శివానందలహరిీ ॥ 2 


శంభో! ఈ శివానందలహరి నీ చరిత్ర అనే నదినుండి పుట్టుచున్నది. పాపధూళిని మట్టగించుచున్నది. 
మా బుద్ధులు అనే కాలువలలో దిగుచున్నది. సంసారభమలవలన మాకు కలిగిన పరితాపాన్ని 
పోగొట్టుచున్నది. నా మనస్సు అనే సరస్సులో నిలిచియున్నది. ఇలాగే ఇది నిత్యం జరుగుతుండాలి. 


శ్లో 


త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రిణయనం 
జటాభారోదారం చలదురగహారం మృగధరమ్‌ । 

మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం 

చిదాలంబం సాంబం శివమతివిడంబం హృది భజే ॥ 8 


వేదవేద్యుడు, హృదయనివాసుడు, మనోహరుడు, త్రిపురాసురవిజేత, ఆద్యుడు, త్రిలోచనుడు, 
జటాధరుడు, భుజగాభరణుడు, మృగధరుడు, మహాదేవుడు నాయందు దయాళువు, పశుపతి, 
జ్ఞానాశయుడు, అనుకరణలకు అతీతుడు - అయిన సాంబశివుని ధ్యానించెదను. 


శ్లో 


సహస్రం వర్తంతే జగతి విబుధాః క్షుద్రఫలదా 


న మన్యే స్వప్నేవా తదనుసరణం తత్కతఫలమ్‌ 1 


6 శివానందలహరి 


హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం 
చిరం యాచే శంభో! శివ! తవ పదాంభోజభజనమ్‌ ॥ 4 


స్వల్ప ఫల (పదాతలయిన ఇంద్రాది దేవతలు వేలకొలది ఉండవచ్చును. కాని నేను వారిని గాని, 
వారిచ్చు ఫలములను గాని కలలో గూడా కోరను. నీ సన్నిధిలోనున్న బ్రహ్మ విష్ణువు మొదలయిన 
దేవతలకు గూడా దుర్లభమయిన నీ నిత్యపాదసేవనే వరంగా అడుగుతాను. 
శ్లో స్కృతౌ శాస్త్రే వైద్యే శకునకవితాగానఫణితౌ 
పురాణే మంత్రే వా స్తుతినటనహాస్యేష్వచతురః 1 
కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోల హం పశుపతే! 
పశుం మాం సర్వజ్ఞ! ప్రథితకృపయా పాలయ విభో! ॥ 5 


మనుస్మృతి మొదలగు ధర్మశాస్త్రములలో గాని, ఇతర తర్మ్శవ్యాకరణాది శాస్త్రములలో గాని, వైద్యంలో 
గాని, శకునశాస్త్రంలో గాని, కవిత్వంలో గాని సంగీతంలోగాని, పురాణప్రవచనంలో గాని, మంత్ర- 
సాధనలోగాని, మంత్రాంగనిర్వహణలో గాని, ముఖస్తుతిలోగాని, నటనలో గాని, హాస్యకళలోగాని 
నేను నిపుణుడను గాను. మరి రాజులకు ధనవంతులకు నాపట్ల దయ ఎలా కలుగుతుంది స్వామీ? 
వారి దృష్టిలో నేనెవడను? నేనొక పశువును. నీవు పశుపతివి. ఓ సర్వజ్ఞా! మా వంటి వారిని నీవు 
దయ తలుస్తావని అందరికీ తెలుసు. అట్టి ప్రసిద్ధమైన దయతో నన్ను కనిపెట్టి కాపాడుము. 


శ్లో ఘటో వా మృత్సిండోల_ప్యణురపి చ ధూమో౭_గ్నిరచలః 
పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనమ్‌ । 
వృథా కంఠక్షోభం వహసి తరసా తర్మవచసా 
పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీః! ॥ 6 


సుధీవరా! తర్మంలో నిపుణుడవైనందువల్ల కఠినమయిన యీ తర్మపదజాలానికి కంఠక్షోభ తప్ప 
ప్రయోజనం లేదు. తర్మశా[స్తోదాహరణపదములయిన ఘటము, మృత్తిక, అణువు, ధూమము, అగ్ని, 
పర్వతము, పటము, తంతువులు జీవుల ఘోరమరణమును ఆపగలవా? నరకము తప్పునా? ఓ 
పండితుడా! శంభుపాదాంభోజస్మరణ నిరంతరం కొనసాగించుము. (చిట్టచివరి) పరమ సౌఖ్యమును 
పొందుము. 


శ్లో _మనస్తే పాదాబ్దే నివసతు వచస్నోత్రఫణితౌ 
కరశ్చాభ్యర్చాయాం [శ్రుతిరపి కథాకర్ణనవిధౌ । 
తవ ధ్యానే బుద్ధిరృయనయుగళం మూర్తివిభవే 
పరగ్రంథాన్‌ కైర్వా పరమశివ! జానే పరమతః ॥ 7 


శివానందలహరి 7 


పరమేశ్వరా! నామనస్సు నీపాదపద్మాలపై నిలవాలి. నా వాక్కు నీ స్తోత్రములలో, నా చేయి 
నీపూజలో, నా చెవి నీ కథాశవణంలో, నా బుద్ధి నీ ధ్యానంలో, నా కన్నులు నీ విగ్రహ దర్శనంలో 
నిలవాలి. నా దశేంద్రియాలు అలా నిలిచిననాడు నేను ఇతరులను, ఇతర గంథాలను ఏ అవయవాలతో 
స్వీకరింపగలను. నీపున్‌ నిష్టను నాకు ప్రసాదించు. అపుడు శివేతరమయిన ధ్యానమే ఉండదు గదా! 


శ్లో; యథా బుద్ధిశ్ళుక్తా రజతమితి కాచాశ్ళని మణి- 
ర్జలే పైష్టే క్షీరం భవతి మృగతృష్ణాసు సలిలమ్‌ | 
తథా దేవభ్రాంత్యా భజతి భవదన్యం జదజనో 
మహాదేవేశం త్వాం మనసి చ న మత్వా పశుపతే! ॥ 8 


మహాదేవా! పశుపతీ! ముత్యపుచిప్పను గాని, లేదా తగరాన్ని చూచి “వెండి అని, గాజుపూసను 
చూచి 'రత్న'మని, పిండిపాలను చూచి పాలని, ఎండమావులను చూచి నీరని భావించే (భ్రాంతులం 
మేము. అందుచేత నిన్ను విడిచి ఇతర వ్యక్తులను దేవతలుగా అనుకొంటూ ఆరాధిస్తాం. నిన్ను మాత్రం 
పరమేశ్వరునిగా భావించటం చేతగాని అజ్ఞానులము మేము. 


శ్లో॥ గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే 
విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతిః । 
సమర్వ్వ్యైకం చేతస్సరసిజముమానాథ! భవతే 
సుఖేనావస్థాతుం జన ఇహ న జానాతి కిమహో! ॥ 9 


శివపూజ చేయటానికి అజ్ఞాని పూలకోసం తెగ తిరుగుతాడు. సరస్సులోకి దిగుతాడు. తామరలు 
కలువలు సంపాదిస్తాడు. నిర్ణనకీకారణ్యములకు పోతాడు. అడవిపూలు సేకరిస్తాడు. విశాలశెలశిఖరాలను 
పరిశీలిస్తాడు. కొండపూలు సంపాదిస్తాడు. కాని ఏమి లాభం? తన మానసపద్మం అనే పూవునే 
పుష్పముగా నీకు సమర్పించి సుఖంగా కూర్చొనడం చేతగానివాడు గదా! ఈ మనిషి, 


శ్లో॥ నరత్వం దేవత్వం నగవనమృగత్వం మశకతా 
పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజననమ్‌ । 
సదా త్వత్సాదాబ్దస్మరణపరమానందల హరీ - 
విహారాసక్తం చేత్‌ హృదయమిహ కిం తేన వపుషా? ॥ 10 


నరజన్మ ఎత్తినా, సురజన్మ ఎత్తినా, గిరిజన్మ ఎత్తినా, వన్యమృగంగా పుట్టినా, పశువయినా, దోమగా 
పుట్టినా, కీటకమయినా, పక్షిలాంటి జన్మలు లభించినా నేను బాధపడను. ఆ జన్మలలో దేనిలోనయినా 
నీ పాదాంభోజస్మరణవలన వచ్చే సంతోషాలవెల్లువ ప్రవహిస్తుంటే చాలు - శరీరమేదయితేనేమి? 
కావలసింది శివస్మరణానందలహరి. 


8 శివానందలహరి 


శ్లో; వటుర్వా గేహీ వా యతిరపి జటీ వా తదితరో 
నరో వా యః కళ్చిద్భవతు భవ కిం తేన భవతి । 
యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే! 
తదీయస్వం శంభో! భవసి భవభారం చ వహసి ॥ 11 


భవదేవా! (బ్రహ్మచారి అయినా, గృహస్తు అయినా సంన్యాసి అయినా, జటాధారి అయినా ముని 
అయినా మరెవరయినా సరే! ఆయా దశలవలన వచ్చిన లాభనష్టాలు లేవు. ఎవరి హృదయపద్మం స్రీ 
కధీనమవుతుందో వారికి నీవు దక్కుతావు. ఓ పశుపతీ! శంభో! నీవు వారందరి యోగక్షేమాలు చూస్తావు. 
సంసారభారమును హరిస్తావు. కనుక స్స్‌ స్మరణమే ముఖ్యం. 


శ్లో; గుహాయాం గేహే వా బహిరపి వనే వా౭_ద్రిశిఖరే 
జలే వా వహ్నా వా వసతు వసతేః కిం? వద ఫలమ్‌ । 
సదా యస్యైవాంతఃకరణమపి శంభో! తవ పదే 
స్థితం చేద్యోగోల_.సౌ స చ పరమయోగీ స చ సుఖీ ॥ 12 


శంభో! గుహలో ఉన్నాా గృహంలో ఉన్నా బయట ఉన్నా అడవిలో ఉన్నా కొండశిఖరంలో 
ఉన్నా నీటిలో ఉన్నా నిప్పులో ఉన్నా తేడా ఏమీ లేదు. ఈ నివాసాలవలన వచ్చే ఫలితాలు లేవు. 
ఎవని అంత:కరణం నిత్యం నీ పాదమునందే నిలిచి ఉందో వాడే యోగి. అదే యోగం. అతడిదే 
ఆనందం. అదే మోక్షం. 


శ్లో అపారే సంసారే నిజభజనదూరే జడధియా 
భమంతం మామంధం పరమకృపయా పాతుముచితమ్‌ । 
మదన్యః కో దీనస్తవ? కృపణరక్షాతినిపుణ - 
స్వదన్యః కోవామే? త్రిజగతిశరణ్యః పశుపతే! ॥ 13 
సంసారసాగరం నిస్సారమయినది. అపారమయినది. అందులో నీ సేవాభాగ్యం లేకుండా నేను 
జడబుద్ధితో భ్రమలతో తిరుగుతున్నాను. నావంటి అజ్ఞానాంధుణ్జి కరుణించాలి. రక్షణార్లుడను. నన్ను 
మించిన దీనుడు నీకు దొరకడు. ముల్లోకములలోను దీనరక్షణలో నిన్ను మించిన నిపుణుడు, శరణ్యుడు 
నాకు దొరకడు. 
శ్లో ప్రభుస్వం దీనానాం ఖలు! పరమబంధుః పశుపతే! 
ప్రముభ్యో9_ హం తేషామపి కిముత బంధుత్వమనయోః । 
త్వయైవ క్షంతవ్యాః శివ! మదపరాధాశ్చ సకలాః 
ప్రయత్నాత్మర్తవ్యం మదవనమియం బంధుసరణిః ॥ 14 
దీనులకు నీవు (ప్రభువు. నీవే పరమబంధువు. నావంటి పశువులకు పతివి. నేను దీనులలో 


శివానందలహరి 9 


పశువులలో అతిముఖ్యుడను. మనకింతకన్న బంధుత్వం అవసరమా? నా సకలాపరాధాలను నీవై 
మన్నించాలి. కనుక ప్రయత్నపూర్వకంగా నన్ను రక్షించాలి. అదే మహాబంధువు చేయవలసిన పని. 


శ్లో॥ ఉపేక్షా నోచేత్మిం న హరసి? భవద్యానవిముఖాం 
దురాశాభూయిష్టాం విధిలిపిమశకో యది భవాన్‌ | 
శిరస్తద్వైధాత్రం ననఖలు సువృత్తం పశుపతే! 
కథం వా నిర్యత్నం కరనఖముఖేనైవ లులితమ్‌ ॥ 15 


బ్రహ్మదేవుడు నా నుదుట దారుణమయిన దురాశను రాసి పెట్టాడు. దానివలన నేను నీ ధ్యానం 
చేయలేని పశువు నయినాను. నా నుదుట ఆయన వ్రాసిన 'వ్రాత'ను తుడిచి వేయలేవా? ఇది ఉపేక్ష 
కాక మరేమిటి? నీవు బ్రహ్మరాతను తుడపలేని అశక్తుడవయితే, మరి ఆ (బ్రహ్మదేవుని గుండ్రని 
మంచి తలను అంత సులువుగా ఎలా నీ చేతిగోటితో ఎలా త్రెంపగలిగితివి? అది గోటితో 
త్రుంపగలిగినంత తేలికది కాదుగదా! 


శ్లో విరించిర్జీర్దాయుర్భవతు భవతా తత్పరశిర- 
శృతుష్కం సంరక్ష్యం స ఖలు! భువి దైన్యం లిఖీతవాన్‌ | 
విచారః కో వా మాం విశదకృపయా పాతి శివ తే 
కటాక్షవ్యాపారస్వయమపి చ దీనావనపరః ॥ 16 


ఓ ఈశ్వరా! నీవు దీనబాంధవుడవు. ఈ బంధుత్వంవలన నీ కటాక్షం మాకు దక్కుతున్నది. 
మమ్ములను స్వయంగా కాపాడుతున్నది. ఈవిధంగా మన మధ్య ఒక బంధుత్వం, ఒక బంధం 
కలిగింది. అందుకు కారణమయిన [బ్రహ్మ చిరంజీవిగానే ఉండాలి. ఆయనయే భూలోకమున దైన్యమును 
వ్రాసినాడు. కనుక ఆయన మిగిలిన నాల్గు తలలను నీవు తెంపరాదు. 


శ్లో ఫలాద్వా పుణ్యానాం మయి కరుణయా వా త్వయి విభో! 
ప్రసన్నేం పి స్వామిన్‌! భవదమలపాదాబ్దయుగళమ్‌ 
కథం? పశ్యేయం మాం స్థగయతి నమస్సంభ్రమజుషాం 
నిలింపానాం ్రేణిర్నిజకనకమాణిక్యమకుటైః ॥ 17 
నా పుణ్యఫలం వలననో, నీ నిష్మారణ దయచేతనో, నీవు అనుగ్రహించినా నీ పాదపద్మదర్శనం 
నాకు అసాధ్యం అనిపిస్తోంది. ఏమనగా, గుంపులుగా వచ్చి నీకు నమస్మరించు దేవతల సువర్ణమాణిక్య 
కిరీటకాంతులు నన్ను నా కళ్ళను కప్పివేయుచున్నవి. 


శ్లో॥ త్వమేకో లోకానాం పరమఫలదో దివ్యపదవీం 
వహంతస్వన్మూలాం పునరపి భజంతే హరిముఖాః । 


10 శివానందలహరి 


కియద్వా? దాక్షిణ్యం తవ శివ! మదాశా చ కియతీ 
కదా వా మధ్రక్షాం వహసి కరుణాపూరితదృశా 11 18 


ఈ లోకాలకు పరమఫలమయిన జ్ఞానము నిచ్చువాడవు. నీవు మాత్రమే, నీ మూలంగా దివ్య 
పదవులు, అనంత - ఐశ్వర్యాలు పొందిన హరి మొ॥ వారికింకా ఏవో తీరని వాంఛలు. అయినా 
వారిని అనుగ్రహిస్తుంటావు. మంచిదే! మరి నావిషయంలో ఎందుకు స్పందించవు. సీ దాక్షిణ్యం 
చాలా పెద్దది గదా! దాని ముందర నా ఆశ ఎంత? నేనెంత? దయాదృష్టితో నా రక్షణ సంగతి ఎపుడు 
పరిశీలిస్తావు పరమేశ్వరా! 

శ్లో దురాశా భూయిష్టే దురధిపగృహద్వారఘటకే 

దురంతే సంసారే దురితనిలయే దుఃఖజనకే । 
మదాయాసం కిం? న వ్యపనయసి కస్యోపకృతయే ? 
వదేయం ప్రీతిశ్చేత్తవ శివ! కృతార్థా వయమపి ॥ 19 


హే పరమశివా! సంసారం దురాశతో కూడినది. స్వలాభాలకోసం ధనికుల గృహాలవద్ద మాచే 
పడిగాపులు కాయిస్తున్నది. దుఃఖసాగరమైన జీవితం నన్నెన్నో బాధలకు గురి చేస్తున్నది. ఇదే నీకు 
సంతోషమైతే మే మెలా ఈ బాధా విముక్తులం కాగలం. మాకు మోక్షప్రాప్తి లేదా! ఎవరి ఉపకారం 
కోసం నీవు నా బాధతీర్చవు. ఇదే నీకు ప్రీతి అయితే అదే మాకు ధన్యత. 


శ్లో॥ సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ 
నటత్యాశాశాఖాస్వటతి ర్సుడితి స్వైరమభితః । 
కపాలిన్‌! భిక్షో! మే హృదయకపిమత్యంతచపలం 
దృఢం భక్త్యా బద్ద్వా శివ! భవదధీనం కురు విభో! 20 


హే కపాలపాణే! ఆదిభిక్షూ! నా హృదయమనే కోతి మహాచిలిపిది. ఒకచోట నిలవదు. నిత్యం 
మోహారణ్యంలో తిరుగుతుంటుంది. యువతుల స్తనపర్వతాలమీదకు దూకుతుంటుంది. 
గెంతుతుంటుంది. క్షణంలో అటు ఇటు పోతుంటుంది. శివా! దీనిని భక్తి అనే (పురిగల) త్రాటితో 
ధృఢంగా బంధించి నీ అధీనంలో ఉంచుకో. 
శ్లో ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్ద్ధాం సగమనాం 
విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివససన్మార్గఘటితామ్‌ । 
స్మరారే! మచ్చేతస్స్సుటపటకుటీం ప్రాప్య విశదాం 
జయ! స్వామిన్‌! శక్త్యా సహ శివగణైస్సేవిత! విభో! ॥ 21 


మన్మథాంతకా! నీవు మనస్సనే నా యీ తెల్లని, అనగా స్వచ్చమయిన దేరాబండి (గూడుబండిలో 


శివానందలహరి 11 


న శక్తితో ప్రమథగణాలతో కలసి కాపురముండుము. ఈ డేరాకు ధైర్యము స్తంభము, మంచిగుణములు 
త్రాళ్ళు, ఇది గమనము గలది, చిత్రమయిన పద్మములు గలది. ప్రతిదినము సన్మార్గమున నడుచునది. 
శ్లో ప్రలోభాద్యైరర్థాహరణపరతంత్రో ధనిగృ్భహే 
ప్రవేశోద్యుక్తస్సన్‌ భ్రమతి బహుధా తస్మరపతే! । 
ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర! విభో! 
తవాధీనం కృత్వా మయి నిరపరాధే కురు కృపామ్‌ I 22 


ఓ తస్మరాణాం పతీ! నా మనస్సు ఒక దొంగ. అది లోభం మొదలగు వాటితో కలసి ధనవంతమయిన 
గృహస్థాశ్రమంలో మరియు ధనవంతుని ఇంట ధనాశాపరతంత్రమై తిరుగుతున్నది. (భ్రమలు పడుతున్నది. 
శంకర విభూ! ఈ మానసచోరుణ్ణి నీవు గ్రహించి స్త్‌ వద్ద బంధించి నిరపరాధినయిన నన్ను దయచూడవా? 


శ్లో॥ కరోమి త్వత్పూజాం సపది సుఖదో మే భవ విభో! 
విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు! తస్యాః ఫలమితి | 
పునశ్చ త్వాం ద్రష్టుం దివి భువి వహన్‌ పక్షిమృగతా- 
మదృష్టా తత్టేదం కథమిహ సహే శంకరవిభో! ॥ 23 
శంకరదేవా! నేను నిన్ను ఆరాధిస్తాను. వెంటనే నాకు మోక్షానందం ఇవ్వు అంతేగాని నన్ను 
బ్రహ్మనుగానో, విష్ణువుగానో చేయవద్దు. అలా అయితే (బ్రహ్మవలె హంసనెక్కి విష్ణువువలె 
వరాహావతారము దాల్చి కష్టపడి అన్వేషించిగూడ న్‌ దర్శనము లభింపక బాధపడలేను. 


శ్లో; కదా వా కైలాసే కనకమణిసౌధే సహగణై- 
ర్వసన్‌ శంభోరగ్రే స్పుటఘటిత మూర్దాంజలిపుటః 1 
“విభో! సాంబ! స్వామిన్‌ పరమశివ! పాహీతి” నిగదన్‌ 
విధాత్యాణాం కల్పాన్‌ క్షణమివ వినేష్యామి సుఖతః ॥ 24 


నేను కైలాసం చేరి, అచ్చటి శివగణాలతో కలిసి నీ రత్నమయసౌధంలో నివసిస్తూ తలపై అంజలి 
ఘటించి ప్రభో! సాంబా! స్వామీ! పరమశివా! కాపాడు - అని వేడుకొంటూ ఆనందంగా 'బ్రహ్మకల్పాలను 
క్షణాలుగా గడిపే ఆ రోజు ఎన్నడో గదా! మహాదేవా! 


శ్లో స్తవైర్పహ్మాదీనాం జయజయవచోభిర్నియమినాం 
గణానాం కేలీభిర్మదకలమహోక్షస్య కకుది | 
స్థితం నీలగ్రీవం త్రినయనముమాళ్లిష్టవపుషం 
కదా? త్వాం పశ్యేయం కరధృతమృగం ఖండపరశుమ్‌ ॥ 25 
బ్రహ్మాదులు స్తోత్రం చేస్తున్నారు. మునులు జయజయ ధ్వానాలు చేస్తున్నారు. (పమధథగణాలు 
రకరకాల క్రీడలు సాగిస్తున్నారు. పరమేశ్వరుడు, నీలకంఠుడు, త్రిలోచనుడు, వృషభవాహనుడు, 


12 శివానందలహరి 


మృగధరుడు, పరశుహస్తుడవు అయిన నీవు కొలువుదీరిన ఆ సన్నివేశమును ఎన్నడు చూడగలనో 


గదా! 


శ్లో; కదావాత్వాం దృష్ట్వా గిరిశ! తవ భవ్యాంఘ్రియుగళం 
గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్‌ | 
సమాశ్లిష్యాఘాయ స్ఫుటజలజగంధాన్‌ పరిమళా- 
నలభ్యాం బ్రహ్మాద్యైర్ముదమనుభవిష్యామి హృదయే 11 26 


గిరిశా! నిన్ను దర్శించి నీ దివ్యమంగళచరణారవిందములను చేతులలో పొదివి పట్టుకొని తలపై, 
కన్నులపై, హృదయముపై అద్దికొని, కౌగిలించి ఆ పాదపద్మపరిమళములను ఆ(ఘాణించి [బ్రహ్మాదుల 
కందని ఆ మహానందమును ఎన్నడు పొందెదనో కదా! 
శ్లో; _ కరస్థ్రే హేమాద్రౌ గిరిశ! నికటస్టే ధనపతౌ 
గృహస్టే స్వర్భూజామరసురభిచింతామణిగణే I 
శిరస్సే శీతాంశౌ చరణయుగళస్టేల_ ఖిలశుభే 
కమర్థం దాస్యేత హం భవతు భవదర్ధం మమ మనః ॥ 27 


మేరుపర్వతము ధనుస్సుగా నీచేత నున్నది. ధనపతి అయిన కుబేరుడు నీ చెంత ఉన్నాడు. 
కల్పవృక్షాలు, కామధేనువు, చింతామణి నీ గృహంలోని వస్తువులే. చంద్రుడు నీ శిరస్సుపై ఉన్నాడు. 
సమస్తశుభాలు నీ పాదాలవద్ద పడి ఉన్నాయి. మహాదేవా! నీకు ఇవ్వగలిగిన వస్తువు నా వద్ద ఏమున్నది? 
కనుక నా మనస్సు’ నీకు సమర్పిస్తాను. అంతకన్న ఏమి సమర్పింపగలను? 
శ్లో సారూప్యం తవపూజనే, శివ! మహాదేవేతి సంకీర్తనే 
సామీప్యం శివభక్తిధుర్యజన తాసాం గత్యసంభాషణే 1 
సాలోక్యం చ చరాచరాత్మకతనుధ్యానే భవానీపతే! 
సాయుజ్యం మమ సిద్ధమత్రభవతి స్వామిన్‌! కృతార్జో౭. స్మృహమ్‌॥ 28 
నీ పూజలో నాకు మహాన్యాసముతో సారూప్యముక్తి లభిస్తుంది. “శివా, మహాదేవా” అని నిత్య 
సంకీర్తన చేయు సందర్భంలో నీ సామీప్యాన్ని అనుభవిస్తున్నాను. శివభక్తులే లోకంగా వారితో కలిసి 
సంభాషణాదులు చేయునపుడు సాలోక్యముక్తిని చరాచరప్రపంచమంతా (అందులో నేనూ ఒకడను 
గదా!)నీ స్వరూపమని ధ్యానించే వేళ నీ సాయుజ్యముక్తి వచ్చినట్లు భావన గలుగుతున్నది. ఇలా నేను 
4 ముక్తులను ఈ జన్మలోనే అనుభవించి కృతార్థుడనయి ఉన్నాను. 


శ్లో త్వత్సాదాంబుజమర్చయామి పరమం త్వాం చింతయామ్యస్వహం 
త్వామీశం శరణం వ్రజామి వచసా త్వామేవ యాచే విభో! । 


శివానందలహరి 13 


వీక్షాం మే దిశ చాక్షుషీం సకరుణాం, దివ్యైశ్చిరం ప్రార్థితాం 
శంభో! లోకగురో! మదీయమనసస్పాభ్యోపదేశం కురు ॥ 29 


నీ పాదపద్మములను ఆరాధించెదను. నీవు పరముడవని తలచెదను. నిన్నే శరణు వేడెదను. నా 
వాక్కులతో నిన్నే ప్రార్థిస్తాను. దేవర్చులు కోరునట్టి నీ ప్రత్యక్షదర్శనమును నాకు అనుగ్రహింపుము. 
లోకగురూ! శంభూ! నా మనస్సుకు నీవు సౌఖ్యమును బోధింపుము. 
శ్లో వస్రోద్ధూతవిధా సహస్రకరతా పుష్పార్చనే విష్ణుతా 
గంధే గంధవహాత్మతా?౭ న్నపచనే బర్షిర్ముఖాధ్యక్షతా ॥ 
పాత్రే కాంచనగర్భతాస్తి మయి చేద్భాలేందుచూడామణే 
శుశ్రూషాం కరవాణి తే పశుపతే! స్వామిన్‌! త్రిలోకీగురో ॥ 30 


శివుడు దిగంబరుడు. అందువలన ఆయన వస్త్రములను (దిక్కులను) ఆరబెట్టి మెరయునట్లు 
చేయుటకు నేను సహస్రకిరణుడను కావలయును. అట్లే ఆయనను పుష్పములతో అర్చించవలెనన్న 
విష్ణువును కావలెను. విష్ణువు సహస్రకమలార్చన చేయుచు ఒక కమలము తగ్గగా తన నేత్రమును 
పెరికి కన్నప్ప వలె పూజించెను. ఫలితముగా సుదర్శనచక్రమును పొందెనని కథ. కాని నేను విష్ణువును 
కాను. ఆయన పూసికొను చందనము భస్మము. దానిని తెచ్చి దిగంబరుడు ఆకాశశరీరుడయిన 
పరమాత్మకు పూయవలెనన్న వాయుదేవుడే కావలయును. ఆయనకు అగ్ని సహాయపడునని రహస్యము. 
ఆయన తినిన అన్నము హాలాహలము. అది వండవలెనన్నచో దేవతాధిపతి ఇంద్రుడు కావలయును. 
ఆయనయే సముద్రమథనము చేసి హాలాహలమును శివునకు నివేదించెను. పాత్రతో సేవించెదనన్న 
నేను బ్రహ్మను కావలయును. బ్రహ్మ తన తలను శివునకు పాత్రగా సమర్పించెను. అదే కపాలము. 
(బ్రహ్మ కపాలము. ఇన్ని లక్షణములు లేని నేను నీకు ఏమి శుశ్రూష చేయగలను? బాలచంద్రశేఖరా! 
త్రిలోకగురో! స్వామీ! నేను సమర్గుడనయి ఉండి ఉంటే నీకు వస్త్ర గంధ, పుష్పనివేదన, పాత్రదానాది 
సేవలు చేయగలిగేవాడిని. (చూడుము - శ్లో. 74,82,85,87) 


శ్లో; నాలం వా? పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే 
పశ్యన్‌ కుక్షిగతాన్‌ చరాచరగణాన్‌ బాహ్యస్థితాన్‌ రక్షితుమ్‌ | 
సర్వామర్యపలాయనౌషధమతిజ్వాలాకరం భీకరం 
నిక్షిప్తం గరళం గళే న గిళితం నోద్గీర్ణమేవ త్వయా ॥ 81 


ఓ పశుపతీ! నీవు చేసిన ఒక్క పరమోపకారము చాలు. సముద్రమథనమున భయంకరముగా 
జ్వాలలు క్రక్కుచు హాలాహలము ఆవిర్భవించినది. దేవతలందరు పలాయనము చిత్తగించారు. బయట 
లోకదాహకమయిన ఆ గరళమును నీవు గ్రహించినావు. కాని నీ లోపలనున్న లోకములను గూడా 
రక్షించుటకు ఆ గరళమును మింగక కకక కంఠమున నిలిపి శాశ్వతముగా భరించుచున్నావు గదా! 


14 శివానందలహరి 


శ్లో;  జ్వాలోగ్రస్సకలామరాతిభయదః క్వేళః కథం వా త్వయా 
దృష్టః కించ కరే ధృతః కరతలే కిం? పక్వజంబూఫలమ్‌ । 
జిహ్వాయాం నిహితశ్చ సిద్ధఘుటికా వా కంఠదేశే భృతః 
కింతే నీలమణిర్విభూషణమయం శంభో! మహాత్మన్‌ వద ॥ 832 


సకలదేవతాభయంకరమయి మంటలు గ్రక్కుచున్న ఆ హాలాహలవిషాన్ని నీ వెలా చూడగలిగావు? 
ఎలా చేతితో పట్టుకొనగలిగావు. ఎలా కంఠంలో నిలిపి ఉంచావు. అదేమయినా ఇంద్రనీలమణిభూషణ 
మనుకొన్నావా! సిద్ధాషధగుటిక అనుకొన్నావా? పండిన నేరేడుపండను కొన్నావా? 


శ్లో నాలం వా సకృదేవ దేవ! భవతస్సేవా నతిర్వా నుతిః 
పూజా వా స్మరణం కథాశవణమప్యాలోకనం మాదృశామ్‌ 
స్వామిన్నస్థిరదేవతానుసరణాయా సేన కిం లభ్యతే ? 
కా వా ముక్తిరితః కుతో భవతి చేత్కిం ప్రార్థనీయం? తదా॥ 88 


నీ సేవయో, నమస్మారమో, స్తోతమో, పూజయో, స్మరణమో, కథాశ్రవణమో, దర్శనమో మా 
బోటివారికొక్కసారి లభిస్తే చాలదా! స్వామీ! అశాశ్వతమయిన ఇతర దేవతాసమూహాన్ని కొలిచేవానికి 
వృథాయాసం తప్ప ఏమి లభిస్తుంది? ముక్తి ఏమిటిట? ముక్తి ఎలాగో లభించినా దాని వలన కోరదగిన 
విషయమేమున్నది? 


శ్లో కిం బ్రూమస్తవ సాహసం పశుపతే! కస్యాస్తి శంభో! భవ- 
ద్దెర్యం చేద్భశమాత్మనస్థ్రితిరియం చాన్నైః కథం లభ్యతే? 1 
భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ర్రపంచం లయం 
పశ్యన్‌ నిర్భయ ఏక ఏవ విహరత్యానందసాంద్రో భవాన్‌ ॥ 34 
పశుపతీ! నీ సాహసము అనిర్వచనీయము. ని ధైర్యము అద్భుతము. ఎందుకంటే ప్రలయ కాలములో 
మునులు, దేవతలు అంతా లయమయి పోతారు. ప్రపంచమే అదృశ్యము. ఈ భయంకర సమయమున 
నీవొక్కడవే ఆనందమున నోలలాడుచు నిర్భయముగా విహరింపగలవు. శంభో! నీ ఆత్మ స్థితి ఇతరులకెలా 
అబ్బుతుంది? 
శ్లో యోగక్షేమధురంధరస్య సకలశ్రేయఃప్రదోద్యోగినో 
దృష్టాదృష్టమతోపదేశకృతినో బాహ్యాంతరవ్యాపినః | 
సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం? మయా 
శంభో! త్వం “పరమాంతరంగ” ఇతి మే చిత్తే స్మరామ్యన్వహమ్‌॥। 35 
శంభో! నీవు సర్వజ్ఞుడవు. దయానిధివి. సర పపంచయోగక్షేమములను చూచువాడవు. సకల 
శ్రేయస్సు కొకు పాటుపడువాడవు. దృష్టమయిన, అదృష్టమయిన భౌతికాధ్యాత్మికములయిన తంత్రాది 


శివానందలహరి 15 


(గంథోపదేశాలు చేసిన ఆచార్యుడవు. బాహ్వాంతరవ్యాపివి. నీకు సంబంధించిన సమగ్రజ్ఞానం నాకెలా 
సాధ్యం? శంభో! నీవు పరమ - అంతరంగికుడవని, ఆత్మవని నిత్యం మననం చేస్తాను. 
శో భకో భక్తిగుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనః- 
కుంభే సాంబ! తవాంఘ్రిపల్లవయుగం సంస్థాష్య సంవిత్భలమ్‌ । 
సత్వం మంత్రముదీరయన్‌ నిజశరీరాగారశుద్ధిం వహన్‌ 
పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కల్యాణమాపాదయన్‌ ॥ 86 


భక్తుడను నేను. మనస్సును“కుండ” గా భావించాను. దానికి భక్తి అనే దారాలు చుట్టాను. సంతోషం 
అనే అమృతంతో నింపాను. అందులో నీ పాదపల్లవద్వంద్వాన్ని పడవేశాను. జ్ఞానఫలమయిన, 
సత్యరూపమయిన శివమంత్రమును ఉచ్చరించుచూ నా శరీరమనే గృహానికి “పుణ్యాహవచనము” 
చేస్తున్నాను. ఫలితంగా సుందరమయిన శుభము జరుగుతుంది. అదే కైలాసప్రాప్తి. 
శ్లో॥ అమ్నాయాంబుధిమాదరేణ సుమనస్సంఘాస్సముద్యన్మనో 
మంథానం దృఢభక్తిరజ్ఞాసహితం కృత్వా మధిత్వా తతః । 
సోమం కల్పతరుం సుపర్వసురభిం చింతామణిం ధీమతాం 
నిత్యానందసుధాం నిరంతరరమాసౌభాగ్యమాతన్వతే 11 837 


సుమనః (దేవతలు, పండితులు) సంఘము వేదసముద్రమును మధించినది. మనస్సును కవ్వముగా, 
దానికి దృఢభక్తిని రజ్జువుగా చేసి చిలికిరి. భక్తకల్పవృక్షంగా సోముడు పరమేశ్వరుడు లభించాడు. 
బుద్ధిమంతులకు చింతామణిగా, కామధేనువుగా ఆ ఈశ్వరుడే లభించాడు. నిత్యానందము అమృతంగా 
లభించింది. శాశ్వతమోక్షలక్ష్మి గూడా లభించింది. 
శ్లో! ప్రాక్పుణ్యాచలమార్గదర్శితసుధామూర్తిః ప్రసన్నశ్శివ- 
స్పోమస్సద్గణసేవితో మృగధరః పూర్ణస్తమోమోచకః | 
చేతః పుష్కరలక్షితో భవతి చేదానందపాథోనిధిః 
ప్రాగల్ళ్వేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే ॥ 38 
పూర్వపుణ్యమను తూర్చుకొండ మార్గమున కనబడిన పరమశివుడొక చంద్రుడు. ఈయన 
ధవళమూర్తి, అమృతమూర్తి, స్వచ్చస్వరూపుడు, మంగళరూపుడు. సోముడు అంటే ఉమాసమేతుడు, 
సజ్జనులు సేవిస్తారు. సకల కళాపూర్జ్చుడు, తమస్సును నివారిస్తాడు. ఈ శివచంద్రుడు మా 
మానసాకాశంలో ప్రత్యక్షమయితే ఆనందసముద్రం పోటెత్తుతుంది. అపుడు శివస్వరూపానుభవం 
లభిస్తుంది. 
శ్లో ధర్మో మే చతురంఘ్రికస్సుచరితః పాపం వినాశం గతం 
కామక్రోధమదాదయో విగళితాః కాలాస్సుఖావిష్టృతః । 


16 శివానందలహరి 


జ్ఞానానంత్యమహౌషధిస్సుఫలితా కైవల్యనాథే సదా 
మాన్యే మానసపుండరీకనగరే రాజావతంసే స్థితే I 39 
నా మనఃపద్మము ఒక నగరమయితే అందులో ఉన్న రాజు రాజశేఖరుడయిన శివుడు. అందువలన 
నా ధర్మము నాల్గుపాదాల నడచినది. పాపం నాశనమయింది. కామం కోధం మదం మొదలయినవి 
జారిపోయినవి ఆ కైవల్యనాథుని పరిపాలనలో నా మనస్సున అనంతజ్ఞానమనే మహౌషధి సఫల 
మయినది. కాలములు సుఖప్రదమయినవి. 


శ్లో; ధీయంత్రేణ వచోఘటేన కవితాకుల్యోపకుల్యాక్రమై - 
రానీతైశ్చ సదాశివస్య చరితాంభోరాశిదివ్యామృతైః | 
హృత్మేదారయుతాశ్చ భక్తికలమాస్సాఫల్యమాతన్వతే 
దుర్భిక్షాన్నమసేవకస్య భగవన్విశ్వేశ! భీతిః కుతః ॥ 40 


భగవన్‌! విశ్వేశ్వరా! బుద్ధి అనే ఏతాముతో “మాటి” అనే కుండతో నీ చరిత్ర అనే క్షీరసముద్ర 
జలమును కవితల ద్వారా కాలువలు కట్టించెదను. ఆ నీరు హృదయమనే వ్యవసాయక్షేత్రమును చేరి 
అచ్చట “భక్తి” అనే ధాన్యమును పండించుచున్నది. మహాదేవా! నీ సేవకుడను. నాకు ఇంక “కటువు” 
భయం లేదు. 
శ్లో పాపోత్సాతవిమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ - 
స్తోత్రధ్యాననతిప్రదక్షిణస పర్యాలోకనాకర్ణనే 1 
జిహ్వాచిత్తశిరోః_ ౦ఘ్రిహస్తనయన శ్రోతైరహం ప్రార్థితో 
మా మాజ్ఞాపయ తన్నిరూపయ ముహుర్మామేవ మా మేవచ।॥ 41 
పాపాలు పోగొట్టడానికి, మంచి ఐశ్వర్యం పొందడానికి అనునిత్యం మమ్ములను మృత్యుంజయుని 
స్తోత్రం మననం చేయమని నాలుక, ధ్యానంలో నిలపమని చిత్తము, నమస్మారంలో వంచవలసినదని 
తల, ప్రదక్షిణం చేయించమని కాళ్ళు, సేవలు చేయించమని చేతులు, దర్శనం చేయించమని కళ్ళు, 
శ్రవణం చేయమని చెవులు నన్ను వెన్నంటి తరుముతున్నాయి. ఇలానా సర్వేంద్రియాలు తమను శివ 
సపర్యలో వుంచమని ప్రాధేయపడుతున్నాయి. నన్ను నన్ను అని నిరూపించి చెప్పమని కోరుతున్నాయి. 
శ్లో॥ గాంభీర్యం పరిఖాపదం ఘనధృతిః ప్రాకార ఉద్యద్గుణ- 
స్తోమశ్చాప్తబలం ఘనేంద్రియచయో ద్వారాణి దేహస్థితః 1 
విద్యావస్తుసమృద్ధిరిత్యభిలసామగ్రీసమేతే సదా 
దుర్గాతిప్రియ! దేవ! మామకమనోదుర్గే నివాసం కురు ॥ 42 
నా మనస్సు ఒక దుర్గం. దాని చుట్టూ ఉండవలసిన అగడ్త నా గాంభీర్యము. చుట్టూ ఉన్న 
ప్రాకారము గట్టి “ధృతి. ఇంద్రియసమూహము ద్వారములు. నాలో పెరుగుతున్న శమదమాది గుణాలు 


శివానందలహరి 17 


కోటలో ఉండవలసిన వీరులు, నాలో ఉన్న జ్ఞానశక్తి దుర్గంలో నిలువచేసిన వస్తుసంపద. కనుక 
దుర్గాభిమానీ! పరమేశ్వరా! సకలసామగ్రీసహితమయిన నా మనోదుర్గంలో నిత్యము నివసింపుము. 


శ్లో మా గచ్చస్త్వమిత స్తతో గిరిశ భో! మయ్యేవ వాసం కురు 
స్వామిన్నాదికిరాత! మామకమనఃకాంతారసీమాంతరే । 
వర్తంతే బహుశో మృగా మదజూషో మాత్సర్యమోహాదయ - 
స్తాన్‌ హత్వా మృగయా వినోదరుచితాలాభజ్బు సంప్రాప్పుసి ॥ 483 
నీవు అటు ఇటు పోవలదు. నాయందే నివసింపుము స్వామీ! ఆదికిరాత! మహా దేవ! నా మనస్సే 
ఒక పెద్ద అడవి. అందులో మాత్సర్యం, మోహం అనే మదించిన జంతువులు చాలా ఉన్నాయి. ఓ 
మృగవ్యాధా! వాటిని చంపుతూ మృగయా వినోదం మృగమాంస రుచి - రెండూ నీవు అనుభవించ 
వచ్చును. 


శ్లో కరలగ్నమృగః కరీంద్రభంగో 
ఘనశార్జూలవిఖండనో౭£_ స్తజంతుః ॥ 
గిరిశో విశదాకృతిశ్చ చేతః- 
కుహరే పంచముభో9 స్తి మే కుతో భీః? ॥ 44 


నా మనోగుహలో శివుడనే సింహం ఉన్నది. అది గజేంద్రుని చంపింది. గొప్ప పులిని చంపి దాని 
చర్మమును ధరించినది. (వాసనా మయమైన నా మనస్సే మచ్చల పులి). ప్రళయకాలంలో జీవులను 
నాశనం చేస్తుంది. అట్టి గిరీశుడనే నిర్మలాకారమయిన సింహం నా మనోగుహలో ఉండగా నాకు 
భయమేల? 
శ్లో ఛందశ్శాఖిశిఖాన్వితే ద్విజవరైస్సంసేవితే శాశ్వతే 
సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్జీపితే । 
చేతఃపక్షిశిఖామణే! త్యజ వృథా సంచారమన్యైరలం 
నిత్యం శంకరపాదపద్మయుగళీనీడే విహారం కురు ॥ 45 
ఓ మానసపక్షిరాజమా! నీవు ఇతరత్రా వృథాగా సంచారం మానుకో “శంకరపాదపద్మద్వయం” 
నీకు చక్కని రక్షణ ఇచ్చే గూడు. ఆ గూడు వేదవృక్షాలచిటారుకొమ్మలమీద ఉన్నది. ఎన్నో పరమహంసలు 
ఆ గూటిలో సేద తీరుతున్నాయి. అది శాశ్వతము, అత్యంతసౌఖ్యకరము దు;ఖహరము. అమృత 
సారమయిన ఆనందఫలములు దక్కేచోటు. 
శ్లో; _ ఆకీర్ణే నఖరాజికాంతివిభవైరుద్యత్సుధావైభవై - 
రాధౌతే9_పి చ పద్మరాగలలితే హంసవ్రజైరాథ్రితే | 


18 శివానందలహరి 


నిత్యం భక్తివధూగణైశ్చ రహసి స్వేచ్చావిహారం కురు 
స్థిత్వా మానసరాజహంస! గిరిజానాథాంఘ్రిసౌధాంతరే ॥ 46 


జ్ఞానసుధాధవళకాంతులను విరజిమ్ము నఖరాజికాంతులు తెల్లగా చూపించుచున్నను తమ పద్మరాగ 
రుచులను విడువనివి శివపాదములు. వాటిని హంస (మునులు, హంసలు) సంఘము ఆ(శ్రయించును. 
ఆ పరమేశ్వరచరణద్వంద్వమొక తెల్లనిమేడ. ఓ మానసరాజహంసమా! నీ శివభక్తిసంబంధమయిన 
చిత్తవృత్తులనెడి వధూగణముతో కలిసి ఆ సౌధమున రహస్యముగా విహరింపుము. 


శ్లో శంభుధ్యానవసంతసంగిని హృదారామే9_ఘజీర్ణచ్చదా - 
స్రృస్తా భక్తిలతాచ్చటా విలసితా పుణ్యప్రవాళ్రితాః । 
దీష్యంతే గుణకోరకా జపవచఃపుష్పాశ్చ సద్వాసనా 
జ్ఞానానందసుధామరందలహరీ సంవితృ్భలాభ్యున్నతిః 11 47 
హృదయం ఒక ఉద్యానవనం. అందులో శివధ్యానమనే వసంతబుతువు దిగింది. పాపాలనే 
పండుటాకులు రాలిపోయినవి. భక్తిలతలు కొనలు వేస్తున్నాయి. పుణ్యాలు చిగురిస్తున్నాయి. గుణాలు 
మొగ్గలు తొడిగినవి. జప మంత్ర వచనాలు పురాణాది కథావచనాలు పరిమళభరితమయిన పుష్పాలుగా 
వికసిస్తున్నాయి. జ్ఞానానందసుధ మకరందప్రవాహంగా అయినది. ఆత్మజ్ఞానము తత్వజ్ఞానము 
ఫలసంపదగా సమకూరినది. 


శ్లో॥ _ నిత్యానందరసాలయం, సురమునిస్వాంతాంబుజాతాశయం 
స్వచ్భం సద్ద్విజసేవితం కలుషహృత్సద్వాసనావిష్కృతమ్‌ । 
శంభుధ్యానసరోవరం ప్రజ మనోహంసావతంస! స్థిరం 
కిం క్షుద్రాశయ పల్వలభ్రమణ సంజాతశమం (ప్రాష్వుసి ॥ 48 
ఈశ్వరధ్యానమొక మహాసరోవరము. అది స్థిరము, శాశ్వతము. నిత్యానందరసము. దేవర్శుల 
మానసాబ్దములకది నిలయము. స్వచ్చము. మంచిద్విజులు (పక్షులు, విప్రులు) దానిని సేవించెదరు. 
కలుషములను తొలగించును. మంచివాసనలు గలది. ఓ మనోహంసమా! దానిని సేవింపుము. 
కుద్రమయిన ఆశయములనబడు చెలమలలో తిరుగుశ్రమ ఏల? 


శ్లో ఆనందామృతపూరితా హరపదాంభోజాలవాలోద్యతా 
స్టైర్యోపఘ్నము పేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్వితా । 
ఉచ్చెర్మానసకాయమానపటలీమాక్రమ్య నిష్కల్మషా 
నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధితా ॥ 49 
నాలో “భక్తి” అనే తీగ ఉన్నది. దానికి పాదు శివపాదకమలము. దానికి ఆనందమనే జలధార 
పోస్తాను. నా స్థిరవిశ్వాసం దానికి అల్లుకర్ర. కొమ్మలు రెమ్మలు వేస్తూ ఎత్తుగా మనస్సు అనే పందిరిని 


శివానందలహరి 19 


ఆక్రమించి నిష్క్మల్మషమయి, నా సత్మర్మలతో బాగా బలపడి ఆ తీగ నిత్యము ఇష్టఫలములను 
పండించుగాక! అదే నా ప్రార్ధన. ఆవేదన. 
శ్లో॥ సంధ్యారంభవిజృంభితం శ్రుతిశిరఃస్థానాంతరాధిష్టితం 
సప్రేమభ్రమరాభిరామమసకృత్సద్వాసనాశోభితమ్‌ I 
భోగీంద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్ఫృతం 
సేవే శ్రీగిరిమల్లికార్డునమహాలింగం శివాలింగితమ్‌ ॥ 50 


సంధ్యానృత్యవిశారదుడు, వేదశిరోనివాసుడు, భ్రమరరూపజీవపియుడు, (భ్రమరాంబికావల్లభుడు, 
సత్సంస్మారశోభితుడు, భుజగభూషణుడు, సమస్తసురపండితపూజనీయుడు, గుణగణవిరాజితుడు, 
పార్వతీసమేతుడూ - అయిన లింగరూప శ్రీశైలమల్లికార్డునుని సేవించెదను. 


ఇచట శంకరులు మల్లికార్డునుని మల్లికలు గల అర్జున (మద్ది) వృక్షముగా రూపణచేయుచూ 
శ్లేషతో వర్ణించుచున్నారు. శే సంధ్యారంభవిజృంభితుడు - సంధ్యారంభకాలమున శివుడు నటించును. 
మద్దిచెట్టు సంధుల (పంగలు, కొమ్మలు) తో వ్యాపించును. 2, శృతిశిరస్థానాంతరాధిష్టితుడు - శివుడు 
శృతి శిరస్సులలోపల గోప్యముగా నున్నవాడు. మద్దిచెట్టు పూలను మనం చెవులందు, శిరస్సులందు 
ధరించెదము. లేదా మనచెవికి తలకు మధ్య పూలను, దళములను ధరించెదము. ౨. సప్రేమ 
(భ్రమరాభిరాముడు - అనగా (పేమగల భమరాంబికాదేవితో కూడి మనోహరముగా కనపడువాడు. 
మద్దివృక్షము ప్రేమగల భమరములతో అందముగా కన్పడునది. 4. సద్వాసనాశోభితుడు - శివుడు 
మంచి సంస్మారములతో లేదా సద్రూపమైన బ్రహ్మాకారచిత్తవృత్తి గలవాడు. మద్దివృక్షము సువాసనలతో 
కూడిన పూలతో విరాజిల్లునది. 5. భోగీంద్రాభరణుడు - శివునకు భోగీంద్రములు అనగా పాములు 
ఆభరణము, మద్దిచెట్టునల్లుకున్న మల్లికాసువాసనల వలన పాములు చుట్టుకొన వచ్చును. లేదా గొప్ప 
భోగవంతులకు ఆభరణమైన మల్లెపూలు గలది. 6. సమస్తసుమనఃపూజ్యుడు - శివుడు సమస్త దేవతలకు 
పూజ్యుడు. మద్ది పుష్పములు సమస్త పుష్పములకన్నా శ్రేష్టమైనవి. 7. గుణావిషృతుడు - శివుడు 
దయాదిగుణములచే ప్రకటితుడు. మద్దిచెట్లు అల్లుకున్న మల్లెతీగలకున్న పూలతోనూ, మద్దిపూలచే 
ప్రకటితము. లేదా మద్దిపూలగుత్తులు పొడవుగా కాడలవలె దిగును. 8. శివాలింగితుడు - శివుడు 
“శివా” అనగా పార్వతిచేత ఆలింగితుడు. మద్దిచెట్టు శివా అనగా శమీవృక్షముచేత ఆలింగితమైనది. 


అట్టి 8 సమానతలు గల మల్లికార్డునమహావృక్షము వంటి శ్రీ శైలమల్లికార్డునమహాలింగమును 
సేవించెదను. 
శ్లో భృంగీచ్భానటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా- 
హ్లాదో నాదయుతో మహాసితవపుః పంచేషుణాచాదృతః I 
సత్పక్షస్సుమనోవనేషు స పునస్సాక్షాన్మదీయే మనో 
రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః ॥ 51 


20 శివానందలహరి 


శ్రీశైలమునందు విభువయిన ఒక భ్రమరాధిపతి (భ్రమరాంబాపతి, గండుతుమ్మెద) గలడు. ఆ 
(భ్రమరాధిపతికి భృంగియొక్క (ఆడుతుమ్మెద, ప్రమథుడు) స్వేచ్చానటన మిష్టము. అది ఏనుగు మదమును 
(గజాసురుడు, ఏనుగ) గ్రహించును. మాధవనికి (విష్ణువు, వసంతుడు) ఆహ్లాదము కలిగించును. 
నాదము గలది. చాల నల్లని/తెల్లని శరీరము గలది. మన్మథునిచే ఆదరింపబడినది. సుమనోవనములందు 
(పూలతోటలందు, పండితరక్షణలందు) పక్షపాతము గలది. అట్టి తుమ్మెద ప్రత్యక్షముగా నా మనస్సున 
విహరించుగాక! 

శ్లో కారుణ్యామృతవర్ణిణం ఘనవిప ద్దీష్మచ్చిదాకర్మరం 

విదా సస్యఫలోదయాయ సుమనస్సం సేవ్యమిచ్చాకృతిమ్‌ 1 
నృత్యదృక్తమయూరమద్రినిలయం చంచజ్ఞటామండలం 
శంభో! వాంఛతి నీలకంధర! సదా త్వాం మే మనశ్చాతకః ॥ ర్‌2 


నా మనస్సు ఒక చాతకపక్షి నీవు ఒక నల్లని మబ్బువు. దయ అనే వాన కురుస్తావు. ఘోరవిపత్తులు 
- అనే (గీష్మకాలమును పోగొట్లావు. విద్య అనే సస్యం పండించటం కోసం, పండితులనే రైతులు 
నిన్ను సేవిస్తారు. రకరకాల ఆకారాలు ధరిస్తావు. నిన్ను చూచి భక్తులనే మయూరాలు నృత్యం చేస్తాయి. 
మబ్బులాగా నీవు కొండ మీద వాలుతావు. మెరుపువలె నీకు లోహితజటలున్నాయి. అట్టి శివ మేఘాన్ని 
(నీలకంధర = నీలకంఠుడు/నీలమేఘము) నా మనస్సనే చాతకపక్షి కోరుతున్నది. 


శ్లో ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రా కలాపీ నతా- 
నుగ్రాహిప్రణవోపదేశనినదైః కేకీతి యో గీయతే । 
శ్యామాం శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా 
వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే ॥ ర్‌తి 


నీలకంఠా! నీకు పింఛమే ఆకాశము, నాగరాజు వాసుకి నీకు ఆభరణము. నతులను అనుగ్రహించు 
ప్రణవధ్వనులవలన నిన్ను 'ేక్రి అందురు. శైలమునందు ఏర్పడిన మేఘకాంతిగల ఒక “శ్యామిను 
(యువతి అయిన గౌరిని) (అనగా శ్యామవర్ణమయిన మేఘకాంతిని చూచి ఆడే నెమలివలె శ్యామ 
అయిన మహాకాంతిగల శైలపుత్రిని చూచి ఆడేవాడు శివుడు) నృత్యము చేయు నటరాజువు. 
వేదాంతోద్యానములందు విహరించుటలో రసికుడవు. అట్టి నీలకంఠుడవయిన నిన్ను భజించెదను. 
(నీలకంఠ = నెమలి, శివుడు) 
శ్లో సంధ్యా ఘర్మదినాత్యయో హరికరాఘాతప్రభూతానక- 
ధ్వానో వారిదగర్జితం దివిషదాం దృష్టిచ్చటా చంచలా । 
భక్తానాం పరితోషబాప్పవితతిర్వృష్టిర్మయూరీ శివా 
యస్మిన్నుజ్వలతాండవం విజయతే తం నీలకంఠం భజే! 54 


శివానందలహరి 21 


సంధ్యాకాలమే వర్వారంభకాలం. విష్ణువు చేతి మద్దెల దరువులు ఉరుములు. దేవతల చూపులు 
మెరుపు తీగెలు, భక్తుల ఆనందబాప్పధారలే వర్షం. పార్వతియే మయూరి. నీవు నృత్యం చేసే నెమలివి. 
అట్టి నీలకంఠుడవైన నిన్ను సేవించెదను. 
శ్లో ఆద్యాయామితతేజసే శ్రుతిపదైర్వేద్యాయ సాధ్యాయ తే 
విద్యానందమయాత్మనే త్రిజగతస్సంరక్షణోద్యోగినే I 
ధ్యేయాయాఖిలయోగిభిస్సురగణైర్లేయాయ మాయావినే 
సమ్యక్తాండవసంభ్రమాయ జటినే సేయం నతిశ్శంభవే i ర్‌ర్‌ 


ఆద్యుడు, అమితకాంతిమంతుడు, వేదవేదాంతవేద్యుడు, జీవులందరూ చేరదగిన వాడు, జ్ఞానానంద 
స్వరూపుడు. ముల్లోకములను రక్షించువాడు. అఖిలమునిధ్యేయుడు. దేవతాకీర్తనీయుడు. మాయా 
శక్తిమంతుడు. జటాశాలి, మహాతాండవకర్త అయిన శివునకు ఇదే నా నమస్మారము. 
శ్లో; నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీశ్రేయసే 
సత్యాయాదికుటుంబినే మునిమనఃప్రత్యక్షచిన్మూర్తయే 1 
మాయాసృష్టజగత్రయాయ సకలామ్నాయాంతసంచారిణే 
సాయం తాండవసంభ్రమాయ జటినే సేయం నతిశ్శంభవే।॥। 56 
నిత్యుడు, త్రిగుణస్వరూపుడు పురహరుడు, కాత్యాయనీశుభంకరుడు, సత్యుడు, ఆదిగ్భహస్సు, మునుల 
మనస్సులో ప్రత్యక్షమయ్యే జ్ఞానమూర్తి, లోకత్రయమును మాయాశక్తితో సృష్టించిన వాడు, సకల- 
వేదాంతములందు సంచరించు వాడు, సాయంకాలతాందవకోలాహలమూర్తి అయిన ధూర్జటికి 
నమస్కారము. 
శ్లో నిత్యం స్వోదరపోషణాయ సకలానుద్దిశ్య విత్తాశయా 
వ్యర్థం పర్యటనం కరోమి భవతస్సేవాం న జానే విభో! 
మజ్జ్ఞన్మాంతరపుణ్యపాకబలతస్త్వం శర్వ! సర్వాంతర- 
స్తిష్టస్యేవ హి తేన వా పశుపతే! తే రక్షణీయో౭_స్వహమ్‌ ॥ ర్‌7 
పభో! మహాదేవ! నేను నా ఉదరపోషణకోసం, ధనసంపాదనకోసం, ఇతరుల చుట్టూ వ్వర్గంగా 
గ్ర బై వ్యర్ధ 
తిరుగుతుంటాను. కాని నీ స్నేహం ఎరుగను. శర్వా! నా పూర్వజన్మపుణ్యంవలన నీవు మాయందు 
అంతరాత్మగా వ్యాపించావని మాత్రం గ్రహించాను. కనీసం ఈ జ్ఞానం సంపాదించినందుకయినా 
అలా నీవు ఉన్నందుకయినా నీవు నన్ను రక్షించక తప్పదు. 


శ్లో ఏకో వారిజబాంధవః క్షితినభోవ్యాప్తం తమోమండలం 
భిత్వా లోచనగోచరోం పి భవతి త్వం కోటిసూర్యప్రభః I 


22 శివానందలహరి 


వేద్యః కిం?న భవస్యహో! ఘనతరం కీదృగ్భవేన్మత్తమ - 
స్తత్సర్వం వ్యపనీయ మే పశుపతే! సాక్షాత్రసన్నో భవ ॥ ర్‌రి 
సూర్యుడు ఒక్కడే భూనభోంతరాళాలు వ్యాపించిన చీకటిని చీల్చుకొని మాకు ప్రత్యక్షమవుతున్నాడు. 
మరి నీవో! కోటిసూర్యులతో సమానమయిన కాంతి కలవాడవు. అత్యల్పమయిన నా హృదయంలోని 
అజ్ఞానపు చీకటి మాత్రం ఎంతది కనుక? ఆ చీకటిని వెంటనే చీల్చి సాక్షాత్మార మొసంగవలెను 
పశుపతీ! 
శ్లో హంసః పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతకః 
కోకః కోకనదప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా 1 
చేతో వాంఛతి మామకం పశుపతే! చిన్మార్గమృగ్యం విభో! 
గౌరీనాథ! భవత్పదాబ్దయుగళం కైవల్యసౌఖ్యప్రదమ్‌ ॥ 59 


హంస తామరతోటను కోరును. చాతకపక్షి నీలమేఘమును కోరును. చక్రవాకము సూర్యుని 
కోరును. చకోరము చంద్రుని కోరును. ఓ పశుపతీ! నా మనస్సు - జ్ఞానమార్గలభ్యమయిన న్‌ 
పాదాంబుజాన్ని కోరుకొంటుంది. అది కైవల్యసౌఖ్యాన్ని ఇస్తుంది గదా! 
శ్లో రోధస్తోయహృతః శ్రమేణ పథికశ్చాయాం తరోః వృష్టితః 
భీతస్స్వస్థగ్భృహం గృహస్థమతిథిర్దీనః ప్రభుం ధార్మికమ్‌ ॥ 
దీపం సంతమసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా 
చేతస్సర్వభయాపహం వ్రజ సుఖం శంభోః పదాంభోరుహమ్‌ ॥ 60 


నీటిలో కొట్టుకొని పోయేవాడు తీరాన్ని చేరినట్లు, అలసిన బాటసారి చెట్టునీడను చేరినట్లు, అతిథి 
గృహస్థుని చేరినట్టు, దీనుడు ధార్మికుడయిన ప్రభువును చేరినట్లు, వర్షభీతుడు ఇంటిలోకి చేరినట్లు 
చీకటిలో మగ్గుతున్నవాడు వెలుగులో చేరినట్లు, చలికి వణుకుతున్నవాడు అగ్నిని చేరినట్లు ఓ మనసా! 
సర్వభయహరమయిన సుఖకరమయిన శంభుని పాదాంభోరుహమును చేరుము. 


శ్లో; అంకోలం నిజబీజసంతతిరయస్మాంతోపలం సూచికా 
స్వాధ్వీ నైజవిభుం లతా క్షితిరుహం సింధుస్సరిద్వల్లభమ్‌ | 
ప్రాప్నోతీహ యథా తథా పశుపతేః పాదారవిందద్వయం 
చేతోవృత్తిరు పేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే i 61 
ఊడుగు చెట్టువిత్తనములు ఊడుగు చెట్టును చేరుకొనును. సూదులు అయస్మాంతమును చేరును. 
పతివ్రత తన పతిని చేరును. తీగ చెట్టును చేరును. అదే అనురక్తితో మనోవృత్తి శంకరపాదారవింద- 
ద్వయమును చేరినచో ఆ చేరికనే నిజంగా “భక్తి అని అనెదరు. 


శివానందలహరి 23 


శ్లో ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతశ్భాదనం 
వాచాశంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతైః 
రుద్రాక్ష ర్భసితేన దేవ! వపుషో రక్షాం భవద్భావనా 
పర్యంకే వినివేశ్య భక్తిజననీ భక్తార్భకం రక్షతి ॥ 62 
మహాదేవా! భక్తి ఒక తల్లి. భక్తుడు ఆమె బిడ్డ. ఆ తల్లి బిడ్డను సత్త్వగుణంతో కప్పుతుంది. 
ఆనందబాప్పములతో పులకరింపజేస్తుంది. అనగా స్నానం చేయిస్తుంది. అమృతం వంటి నీ చరిత్రలను 
మాటలనే ఉగ్గు గిన్నెతో పట్టి కడుపునింపుతుంది. విభూతి రుద్రాక్షలతో దేహరక్షణ చేస్తుంది. 
నిరంతర ధ్యానం అనే ప్రక్కలో పరుండ బెడుతుంది. భక్తి భక్తుని పెంచుతుంది. 
శ్లో మార్గావర్తితపాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే 
గండూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే 1 
కించిద్భక్షితమాంసశేషకబళం నవ్యోపహారాయతే 
భక్తిః కిం? న కరోత్యహో! వనచరో భక్తావతంసాయతే ॥ 68 


వీథులలో, త్రోవలలో తిరిగి అరిగిన చెప్పు (కన్నప్పకథ) పశుపతి శరీరమునకు కూర్చ (బ్రష్‌ 
అయినది. పుక్కిటబట్టి తెచ్చిన ఎంగిలినీరు శివునకు దివ్యాభిషేకమయినది. రుచిచూచి తెచ్చిన 
మాంసశేషకబళము నవ్యమయిన నైవేద్యమయినది. ఈ విపరీతమునకు కారణము స్వచ్చమయిన 
భక్తి. అందువలననే కిరాతుడయిన కన్నప్ప మహాభక్తుడయ్యెను. 
శ్లో వక్షస్తాడనమంతకస్య కఠినాపస్మారసంమర్దనం 
భూభృత్పర్యటనం నమత్సురశిరఃకోటీరసంఘర్షణమ్‌ 1 
కర్మేదం మృదులస్య తావకపదద్వంద్వస్య గౌరీపతే ! 
మచ్చేతోమణిపాదుకావిహరణం శంభో! సదాంగీకురు ॥ 64 
శంకరా! నీ మృదుపాదద్వంద్వమున కిదె నిత్యకృత్యము. భక్తుల అత్యంతకఠినమయిన అజ్ఞానాన్ని 
మర్దిస్తుంటావు. కైలాసాది పర్వతములమీద సంచరిస్తుంటావు. నీకు నిత్యనమస్మారాలు చేసే దేవతల 
కిరీటాగ్రాలు వష మృదుచరణాలను తాకుతాయి. ఇవన్నీ గాయపరుస్తాయేమొనని నా ఆవేదన. కనుక 
నా మనస్సు అనే మణిపాదుకలు నీవు ధరించి నిత్యము విహరించుట భద్రమని నా ప్రార్ధన. 
శ్లో॥ పక్షస్తాడనశంకయా విచలితో వైవస్వతో నిర్ణరాః 
కోటీరోజ్ఞ్వలరత్నదీపకలికానీరాజనం కుర్వతే । 
దృష్ట్వా ముక్తివధూస్తనోతి నిభృతాశ్లేషం భవానీపతే! 
యచ్చేతస్తవ పాదపద్మభజనం తస్యేహ కిం దుర్లభమ్‌? ॥ 65 
గౌరీవల్లభా! గుండెమీద తన్నేదవేమో అని యముడు భయపదును. దేవతలందరు తమ కిరీట 


24 శివానందలహరి 


కాంతులతో నీ పాదాలకు హారతులు పడతారు. మోక్షకాంత నీ చరణములను చూచి దృఢంగా 
కౌగిలించు-కొంటుంది. అట్టి నీ పాదపద్మధ్యానం చేసే భక్తునికి దుర్లభం ఏమున్నది? 
శ్లో॥ క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనా 
యత్మర్మాచరితం మయా చ భవతః ప్రీత్రై భవత్యేవ తత్‌ | 
శంభో! స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం 
తస్మాన్మామకరక్షణం పశుపతే! కర్తవ్యమేవ త్వయా ॥ 66 
ఈ ప్రపంచాన్ని నీవు క్రీడావినోదం కోసం సృష్టించావు. కనుక జీవులందరు నీ క్రీడామృగాలు. 
కనుక మేము చేసే ప్రతిపని నీ వినోదం కోసమే అయి తీరాలి. నీ క్రియలన్నీీ నీ ప్రమేయంతో నీ 
వినోదం కోసమే గదా! కనుక నీ ఆనందం కోసం నీవు నా చేత చేయిస్తున్న యీ క్రియల తప్పొప్పులు 
నావి కావు. కనుక పశుపతీ! నా రక్షణ నీ కర్తవ్యము. నీ ఆటవస్తువులు పాడయిపోకుండా చూచుకొనటం 
నీ బాధ్యత కదా! 
శ్లో॥ బహువిధపరితోషబాష్పపూర- 
స్ఫుటపులకాంకితచారుభో గభూమిమ్‌ 
చిరపదఫలకాంక్షిసేవ్యమానాం 
పరమసదాశివభావనాం ప్రపద్యే U 67 
నిరంతరధ్యానం చాలా గొప్పది. మోక్షవాంఛ గలవారు దానిని ఆచరిస్తారు. దానిలో రకరకాల 
ఆనందాలు ఆనందబాష్పాలు పులకరింతలూ ఉంటాయి. అదే గొప్ప ఆనందానుభూతి. ఆ అనుభూతి 
కొరకు నేనూ నీ ధ్యానమే చేస్తాను. 


శ్లో అమితముదమృతం ముహుర్ణుహంతీం 
విమలభవత్సదగోష్టమావసంతీమ్‌ | 
సదయ! పశుపతే! సుపుణ్యపాకాం 
మమ పరిపాలయ భక్తిధేనుమేకామ్‌ i 68 


భక్తి అనే ధేనువు నా పుణ్యఫలం. ఈ ధేనువు అమితానందక్తీరాన్ని మాటిమాటికి చేపుతుంది. 
నిర్మలమయిన నీ పాదాంభోజమనే “గోశాల” లో ఉంటుంది. అట్టి నా ఒంటరి ధేనువును దయతో 
నీవే ఆదుకోవాలి. 


శ్లో; జడతా పశుతా కళంకితా 
కుటిలచరత్వం చ నాస్తి మయి దేవ! । 
అస్తి యది రాజమౌళే! 
భవదాభరణస్య నాస్మి కిం పాత్రమ్‌ ॥ 69 


శివానందలహరి 25 


నేను గంగలాగా జలపదార్ధాన్ని గాను. చంద్రునివలె కళంకిని కాను. నీ చేతిలో లేడి లాగా/ నీ 
వాహనమయిన నందిలాగా నేను పశువును కాను. పాములాగా కుటిల సంచారి కాను. ఓ చంద్రమౌళి! 
ఇవన్నీ ఉంటే మాత్రం నీకు ఆభరణంగా పనికిరానా? పై వారివలె పనికివచ్చెదను గదా! రాజమౌళి 
అనగా చంద్రుని నెత్తిన పెట్టికొన్నవాడు. చంద్రరేఖ జడము కళంకి కుటిలము కదా! 
శ్లో; అరహసి రహసి స్వతంత్రబుద్ధా 
పరివసితుం సులభః ప్రసన్నమూర్తిః । 
అగణితఫలదాయకః ప్రభుర్శే 
జగదధికో హృది రాజశేఖరోల స్తి I 70 


నా యందు ఒక రాజశేఖరుడున్నాడు. అతడు అంతరంగబహిరంగాలలో స్వేచ్చగా 
సేవించదగినవాడు - నిత్యప్రసన్నమూర్తి అసంఖ్యాకఫలదాయకుడు ప్రపంచాతీతుడు - అయిన ఈ 
రాజశేఖరుడు నా మనస్సులో ఉన్నాడు. 


శ్లో ఆరూధభక్తిగుణకుంచితభావచాప - 
యుక్తెశ్ళివస్మరణబాణగణైరమోఘైః | 
నిర్జిత్య కిల్చిషరిపూన్‌ విజయీ సుధీంద్ర- 
స్సానందమావహతి సుస్థిరరాజ్యలక్ష్మీమ్‌ ॥ 71 
మునీంద్రులు శివధ్యానమనే ధనుస్సును స్వీకరించి గట్టిపడిన భక్తి అనే అల్లె త్రాటిని బిగించి 
శివస్మరణ” బాణాలను ప్రయోగించి పాపములనే శత్రువులను సంహరించి శాశ్వతమైన ఆనందరాజ్యలక్షిని 
పొందుతారు. 


శ్లో ధ్యానాంజనేన సమవేక్ష్య తమఃప్రదేశం 
భిత్వా మహాబలిభిరీశ్వరనామమంత్రైః । 
దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి 
యే పాదపద్మమిహ తే శివ! తే కృతార్థాః ॥ 72 


శివా! నీ పాదపద్మమొక రహస్యజ్ఞాననిధి. ఆ నిధిని దేవతలు, సర్పరాజము పర్యవేక్షిస్తుండగా 
దేవతలావేశించి ఉన్నారు. ఈ నిధికి కూడా పాము కాపలాగా అలంకారమై ఉన్నది. ఈ నిధి మన 
“అజ్ఞానం” అనే చీకటిలో ఉన్నది. ఏ సాధకులు ధ్యానమనే దివ్యాంజనమును ధరించి మహాబలవంతమైన 
ఈశ్వర నామ మంత్రాలతో ఈ నిధిని త్రవ్వి తీసి సాధించగలుగుతారో వారే కృతార్గులు. 


శ్లో।  భూదారతా ముదవహద్యదపేక్షయా శ్రీ- 
భూదార ఏవ కిమతస్సుమతే! లభస్వ । 


26 శివానందలహరి 


కేదారమాకలితముక్తిమహౌషధీనాం 
పాదారవిందభజనం పరమేశ్వరస 11 73 


ఓ పండితా! ఎవని కోసము శ్రీభూవల్లభుడయిన విష్ణువు వరాహముగా మారి అన్వేషించెనో అట్టి 
ఈశ్వర పాదములను సేవించుము. అవి మోక్ష-బెషధమూలికలు పండునట్టి సారవంతమయిన క్షేత్రము. 


శ్లో॥ ఆశాపాశక్లేశదుర్వాసనాది 
భేదోద్యుకెర్ణివ్యగంధైరమందైః । 
ఆశాశాటీకస్య పాదారవిందం 
చేతఃపేటీం వాసితాం మే తనోతి ॥ 74 


ఆశలు, క్లేశములు, పాశములు, దుష్టసంస్మారములు - వీటిని చీల్చి చెండాడు సువాసనాభరితమైన 
ఆ దిగంబరుని పాదారవిందము నా మనస్సులో సువాసనలను నింపుగాక! 


శ్లో కల్యాణినం సరసచిత్రగతిం సవేగం 
సర్వేంగితజ్ఞమనఘం ధ్రువలక్షణాధ్యమ్‌ । 
చేతస్తురంగమధిరుహ్య చర స్మరారే! 
నేతస్సమస్తజగతాం వృషభాధిరూఢ! ॥ 75 
వృషభవాహనా! వృషభమును వదలుము, ఇంగితము తెలిసినది, సరసంగాను వైవిధ్యంగానూ 
నడిచేది, మంచిలక్షణాలు గలది, చెడులక్షణాలు లేనిది అయిన, నా మనస్సనే పంచకళ్యాణిని 
అధిరోహించవయ్యా! సర్వలోకేశ్వరా! 
శ్లో భక్తిర్మహేశపదపుష్మరమావసంతీ 
కాదంబినీవ కురుతే పరితోషవర్నమ్‌ । 
సంపూరితో భవతి యస్య మనస్తటాక- 
స్తజ్ఞన్మసస్యమభిలం సఫలం చ నాన్యత్‌ ॥ 76 
(పుష్కరం = ఆకాశము, పద్మము) నా “భక్తి,” మహేశ్వరుని పాదాన్నాశయించి మేఘమాలికలాగా 
ంతోషవర్షాన్ని కురుస్తున్నది. ఈ పవిత్రవర్షంతో ఎవని మానససరస్సు నిండుతుందో వాని “జన్మ” 
ఫలమవుతుంది. 
శ్లో బుద్ధిః స్థిరా భవితుమీశ్వరపాదపద్మ- 
క్తా వధూర్విరహిణీవ సదా స్మరంతీ । 
ద్భావనాస్మరణదర్శనకీర్తనాది 
మ్మోహితైవ శివమంత్రజపేన వింతే ॥ 77 


స 
స 


బ్‌ ఆజ బి 


శివానందలహరి 27] 


శివపాదప్రియురాలయిన నా బుద్ధి విరహిణి అయిన ప్రేయసివలె నిరంతరము అదే చింతనలో 
మునిగి తేలుతున్నది. అదే భావన, అదే స్మరణ, అదే కీర్తన, అదే మోహంలో ఉండి ఆ పియపాదాలను 
ధ్యానిస్తున్నది. శివమంత్రాన్నే జపిస్తున్నది. 
శ్లో; సదుపచారవిధిష్వనుబోధితాం 
సవినయాం సుహృదం సముపాథశితామ్‌ । 
మమ సముద్ధర బుద్ధిమిమాం ప్రభో! 
వరగుణేన నవోఢవధూమివ ॥ 78 


నా బుద్ధి మంచి ఉపచారవిధానాలు నేర్చుకొన్నది. నిన్నాశయించినది, వినయం గలది, 
పెండ్లికూతురు వరగుణముతో (మంగళసూత్రము) వలె దానికి నీవు నిన్ను వరించే గుణమిచ్చి 
ఉద్ధరింపుము. 
శ్లో॥ నిత్యం యోగిమనస్సరోజదళసంచారక్షమస్తత్మమ- 
శృంభో! తేన కథం కఠలోరయమరాద్వక్షుకవాటక్షతిః । 
అత్యంతం మృదులం త్వదంఘ్రియుగళం హా! మే మనశ్చింతయ- 
త్యేతల్లోచనగోచరం కురు విభో! హస్తేన సంవాహయే ॥ 79 


ఓ శంభో! నిత్యము యోగుల మనః పద్మపరంపరలో మెత్తగా నడిచే నీ కోమలపాదంతో కఠోర 
మయిన యముని ఛాతిని ఎలా తన్న గలిగావు? నా మనస్సెంతగానో బాధపడుతున్నది. ఆ పాదమును 
నాకు చూపించు. నొప్పి తీరేటట్లు ఒత్తి పెడతాను. 

శ్లో వష్యత్యేష జనిం మనోస్య కఠినం తస్మిన్నటానీతి మ- 

ద్రక్షాయై గిరిసీమ్ని కోమలపదన్యాసః పురాభ్యాసితః । 

నోచేద్దివ్యగ్భహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు 

ప్రాయస్సత్సు శిలాతలేషు నటనం శంభో! కిమర్థం తవ? ॥ 80 

శంభో! భవిష్యత్మాలములో ఈ భక్తుడు ఒకడు పుట్లాడు. వీని మనస్సు చాల కఠినము. దానిమీద 

సంచరించవలసి రావచ్చును, అని నీకు భయము కలిగినట్లున్నది. నన్ను రక్షింపవలయునని కోరిక 
గూడా ఉన్నట్లున్నది. లేదంటే నీకు దివ్యగృహాలు, అంతఃపురాలు, పూలపాన్సులు, పూలు పరచిన 
వేదికలు ఉండగా ఈ రాళ్ళమీద తాండవమాడటం దేనికి? నా మనస్సంచారం అలవాటు కావటానికి 
నీవు ఈ కొండమీద, బండల మీద నడిచి సాధన చేస్తున్నావా? 


శ్లో॥ కంచిత్మాలముమామహేశ! భవతః పాదారవిందార్చనైః 
కంచిద్భానసమాధిభిశ్చ, నతిభీః కంచిత్మథాకర్ణనైః । 


28 శివానందలహరి 


కంచిత్మంచిదవేక్షణెశ్చ నుతిభిః కాంచిద్దశామీదృశీం 
యః ప్రాప్నోతి ముదా త్వదర్చితమనా జీవన్‌ సముక్తః ఖలు! ॥ 81 


ఉమామహేశ్వరా! కొంతకాలం నీ పాదపూజ, కొంతకాలం ధ్యానసమాధులు, కొంతకాలం 
నమస్మారాలు, కొంతకాలం (శ్రవణాలు, కొంతకాలం దర్శనాలు, కొంతకాలం స్తోత్రాలు - ఈ విధంగా 
నీ మీదనే మనస్సు పెట్టి జీవితమంతా గడిపే ఇటువంటి, ఒక దశకు చేరినవాడు జీవన్ముక్తుడే గదా! 
శ్లో బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే! 
ఘోణిత్వం సభితా మృదంగవహతా చేత్యాదిరూపం దధౌ। 
త్వత్సాదే నయనార్పణం చ కృతవాన్‌ త్వద్దేహభాగో హరిః 
పూజ్యాత్పూజ్యతరస్స ఏవ హి నచేత్కోవా? తదన్యో9_ధికః॥। 82 
శ్రీహరి నీకు త్రిపురాసురసంహారంలో బాణమయినాడు. నీకు నందిగా అయినాడు. సగం శరీరంగా 
నీ భార్య అయినాడు. నీ పాదదర్శనం కోసం వరాహం అయినాడు. నీకు స్నేహితుడయినాడు. నీ 
నాట్యానికి మృదంగకళాకారుడయినాడు. ఇంకా ఇలా ఎన్నో రకాలుగా సేవించాడు. సహస్రకమల 
పూజలో నీ పాదాల వద్ద తగ్గిన కమలానికి బదులుగా తన “కన్ను” ఇచ్చాడు. నీ దేహభాగమయిన 
శ్రీహరి మాకు అత్యంతపూజ్యుడు. ఆయన కన్న గొప్ప వాడెవడు? 


శ్లో జననమృతియుతానాం సేవయా దేవతానాం 
న భవతి సుఖలేశస్సంశయో నాస్తి తత్ర । 
అజనిమమృతరూపం సాంబమీశం భజంతే 
య ఇహ పరమసౌఖ్యం తేహి ధన్యా లభంతే ॥ 83 


మాలాగా జనన మరణాలలో కొట్టుమిట్టాడే చిల్లరదేవతలను సేవించడంవలన స్వల్పసుఖంగూడా 
ఉండదు. సంశయమే లేదు. జన్మరహితుడు మృత్యుంజయుడు ఈశ్వరుడయిన సాంబమూర్తిని 
కొలుచువారికి పరమసౌఖ్యము దక్కును. వారే ధన్యులు కాగలరు. 


శ్లో శివ! తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా 
భవ! మమ గుణధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే ॥ 
సకలభువనబంధో! సచ్చిదానందసింధో! 
సదయ! హృదయగేహే సర్వదా సంవస త్వమ్‌ 11 84 
గౌరీదేవి చేసే పరిచర్యా సన్నిధికి సద్దుణభరిత అయిన నా బుద్ధికన్యను గూడా నీకు సమర్పిస్తాను. 
సకలలోకబంధూ! సచ్చిదానందసింధూ! దయామయా! నీవుసదానా హృదయగ్భహంలో నివసింపుము 
స్వామీ! 


శివానందలహరి 29 


శ్లో జలధిమథనదక్షో నైవ పాతాళభేదీ 
న చ వనమృగయాయాం నైవ లుబ్ధిః ప్రవీణః | 
అశనకుసుమభూషావస్త్రముఖ్యాం సపర్యాం 
కథయ కథమహం తే కల్పయానీందుమౌళే! I 85 
చందమౌళీ! నేను నీకు సముద్రం చిలికి విషాన్ని ఆహారంగా నీకు నివేదించలేను. అలాగే 
పూవులు ఇవ్వలేను. ఎందుకంటే సముద్రము చిలికి చంద్రుని పుట్టింపలేను. నీకు ఆభరణాలను ఇవ్వలేను. 
ఎందుకంటే నేను పాతాళమును ఛేదించగల గంగను గాను. వాసుకిని గాను. నీకు వస్త్రములు మొ॥ 
సమర్పింపలేను. ఎందుకంటే, నేను వేటలో నేర్చరినయిన కిరాతుడను గాను, కనుక పులితోలు, 
ఏనుగుతోలు నీకు కట్టబెట్టలేను. మరి ఎలా నీకు సపర్య చేయగలను? 
శ్లో పూజాద్రవ్యసమృద్ధయో విరచితాః పూజాం కథం కుర్మహే 
పక్షిత్వం న చ వా కిటిత్వమపి న ప్రాప్తం మయా దుర్లభమ్‌ । 
జానే మస్తకమంఘ్రిపల్లవముమాజానే నతే£_హం విభో! 
న జ్ఞాతం హి పితామహేన హరిణా తత్త్వేన తద్రూపిణా ॥ 86 


పూజా ద్రవ్యాలు పాద్యాది ఉపచార అర్హ్యద్రవ్యాలు సిద్ధం చేశాను. కాని పూజ ఎలా చేయగలం? 
నీ శిరసు తెలియదు. నీ పాదములు తెలియవు. తెలిసికొనటానికి నేను పక్షి నెక్కాలి. లేదా వరాహావతారం 
దాల్చాలి. కాని అలా తాల్చటాలు, ఎక్కటాలు నాకు చేతకావు. పైగా అలా చేయడం చేతనయినా 
బ్రహ్మ న్‌ శిరస్సు కనుగొనలేక పోయినాడు. హరి కాళ్ళు చూడలేకనే తిరిగివచ్చాడు. 


శ్లో; అశనం గరళం ఫణీ కలాపో వసనం 

చర్మ చ వాహనం మహోక్ష । 

మమ దాస్యసి కిం కి మస్తి శంభో! 

తవ పాదాంబుజభక్తిమేవ దేహి ॥ 87 
విషం నీ ఆహారం. సర్పాలు నీకు హారాలు. ఎద్దు నీ వాహనం. చర్మం నీ వస్త్రం. స్రీ దగ్గర 

ఏమున్నది? నాకు ఏమివ్వగలవు? కనుక నీ పాదములపై “భక్తిని నాకు వరంగా ప్రసాదించు. 

శ్లో యదా కృతాంభోనిధి సేతుబంధనః 

కరస్థలాధఃకృతపర్వతాధిపః 

భవాని తే లంఘిత పద్మసంభవ- 

స్తదా శివార్సాస్తవభావనక్షమః ॥ 88 


రామునిలాగా నేను సముద్రంమీద సేతువును బంధించలేను. అగస్యునిలాగా అరచేతితో పర్వతాన్ని 


30 


శివానందలహరి 


అణచి ఉంచలేను. బ్రహ్మను మించిన వాడను గాను. అలా చేయగలితితే నీపూజ చేయగలవాడను. 
మరి లేదంటే నీ అర్బనను గాని, స్తుతిని గాని భావనను గాని, నేను ఎలా చేయగలను? 


శ్లో 


నతిభిర్చుతిభిస్వ మీశ! పూజా- 
విధిభిర్య్యానసమాధిభిర్నతుష్టః | 
ధనుషా ముసలేన చాశ్య్శభిర్వా 
వద తే ప్రీతికరం తథా కరోమి ॥ 89 


ఈశ్వరా! నమస్మారములవలన గాని స్తోత్రములచేతగాని, పూజలచేతగాని, ధ్యానసమాధుల చేతగాని 
సంతృప్తి చెందవు. నీ భక్తులు కొందరు చేసినట్లు ధనుస్సుతోనో, రోకలితోనో, రాళ్ళతోనో 
పూజింపమందువా తెల్పుము స్వామీ? నీకేదిష్టమో ఆ పూజయే చేసెదను. 


శ్లో 


వచసా చరితం వదామి శంభో! 

రహముద్యోగవిధాసు తే౭. ప్రసక్తః । 

మనసా9 9 కృతిమీశ్వరస్య సేవే 

శిరసా చైవ సదాశివం నమామి ॥ 90 


నేను ఇతర కార్యయత్నములు మాని, నీ గాథనే పలుకుతాను. నీ ఈశ్వరాకృతినే ధ్యానిస్తాను. నీ 
సదాశివస్వరూపమునకే శిరసువంచి నమస్మరిస్తాను. 


శ్లో 


ఆద్యా విద్యా హృద్గతా నిర్గతాసీ- 

ద్విద్యా హృద్యా హృద్గతా త్వత్రసాదాత్‌ । 

సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్దం 

భావే ముక్తేర్భాజనం రాజమౌళే! ॥ 91 


అనాదినుండి నాలో నిండి ఉన్న అజ్ఞానం తొలగిపోయింది. నీ అనుగ్రహంవలన నాకు 
మనోహరమయిన శివజ్ఞానవిద్య హృదయగతమయినది. చంద్రమౌళి! ముక్తి కారణము, శ్రీకరము 
అయిన నీ పాదాంబుజమును నేను నిత్యం సేవించుకొంటాను. 


శ్లో 


దూరీకృతాని దురితాని దురక్షరాణి 
దౌర్భాగ్యదుఃఖదురహంకృతిదుర్వచాంసి 1 

సారం త్వదీయచరితం నితరాం పిబంతం 

గౌరీశ! మామిహ సముద్ధర సత్మటాకైః ॥ 92 


దురితాలను, దుష్ట-అక్షరాలను, దుర్వచనాలను దౌర్భాగ్యములను, దుఃఖాలను, దురహంకారాలను, 


శివానందలహరి 31 


దూరం చేశాను. గౌరీశ్వరా! సారమయిన నీ చరిత్రను ఆస్వాదించుచున్న నన్ను కటాక్షించి 
ఉద్ధరించవయ్యా! ఉమావల్లభా! 


శ్లో సోమకళాధరమౌళౌ 
కోమలఘనకంధరే మహామహసి । 
స్వామిని గిరిజానాథే 
మామకహృదయం నిరంతరం రమతామ్‌ ॥ 93 


చంద్రకళాధరుడు, కోమలమేఘశ్యామలకంకుడు, మహాతేజస్వి అయిన స్వామి సాంబమూర్తియందే 
నా మనస్సు నిరంతరం సంచరించుగాక. 


శ్లో]; సారసనాతే నయనే 
తావేవ కరౌ స ఏవ కృతకృత్యః । 
యాయే, యౌ, యో భర్గం 
వదతీక్షేతే సదార్చతస్స్మరతి ॥ 94 


పరమేశ్వరనామం పలికేదే నాలుక. కాలకంఠుని దర్శించేవే కన్నులు. పురహరుని పూజించేవే 
చేతులు. స్మరవైరిని నిత్యం స్మరించువాడే భక్తుడు, కృతార్థుడు. 
శ్లో అతిమృదులౌ మమ చరణా- 
వతికఠినం తే మనో “భవానీశ!” । 
ఇతి విచికిత్సాం సంత్యజ 
శివ! కథమాసీద్గిరౌ తథా వేశః ॥ 95 
భవానీవల్లభా! నీ పాదాలు మృదువయినవి. నా మనస్సు పరమపాషాణమయినది. అయినా నా 
మనస్సులో విహారానికి నీవు సాకులు చెప్పరాదు. ఏమంటే కఠినమయిన పర్వతములందు సంచరించు 
చున్నావు గదా! 
శ్లో ధైర్యాంకుశేన నిభృతం - రభసాదాకృష్య భక్తిశ్చంఖలయా / 
పురహర! చరణాలానే - హృదయమదేభం బధాన చిద్యంటైః ॥ 96 
పురహరా! నా హృదయమత్తగజాన్ని ధైర్యాంకుశంతో వశపరచుకొని భక్తిసంకెలలతో లాగి నీ 
పాదాంబుజములందు జ్ఞానపాశములతో బంధించి తరింపచేయగలవు. 
శ్లో ప్రచరత్యభితః ప్రగల్భవృత్యా - మదవానేష మనఃకరీ గరీయాన్‌ । 
పరిగృహ్య నయేన భక్తిరజ్ఞ్వా - పరమస్థాణుపదం దృఢన్నయాముమ్‌ 1197 


32 శివానందలహరి 


నా మానసమత్తగజం చాలా పెద్దది. అది అన్నివైపులా ప్రౌఢంగా సంచరిస్తున్నది. దీనిని నేర్పుతో 
పట్టి, భక్తిపాశంతో బంధించి నీ పాదమనే కట్టుకొయ్యవద్ద పడవేయుము. 
శ్లో సర్వాలంకారయుక్తాం సరళపదయుతాం సాధువృత్తాం సువర్ణాం 
సద్భిస్సంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాధ్యామ్‌। 
ఉద్యద్భూషావిశేషాముపగతవినయాం ద్యోతమానార్థరేఖాం 
కళ్యాణీం దేవ! గౌరీప్రియ! మమ కవితాకన్యకాం త్వం గృహాణ॥ 98 


గౌరీప్రియా! నా కవితాకన్యకను గ్రహించుము. ఈ కన్యక సర్వాలంకారభూషితమైన సరళమైన 
పదములు గలది. మంచివర్ణము గలది. సత్పురుషుల ప్రశంసలు పొందినది. సరసగుణాలు గలది. 
లక్షణాలు గలది. ఇంకా మంచి అలంకారములు గలది. వినయం కలది. అర్థరేఖ (ధనరేఖ/అర్ధచం ద్రరేఖ) 
గలది. అట్టి నా కవితాకల్యాణిని వధువుగా భక్తితో నీ కర్పిస్తున్నాను. స్వీకరింపుము. 


శ్లో ఇదంతే యుక్తం వా పరమశివ! కారుణ్యజలధే ! 
గతౌ తిర్యగ్రూపం తవ పదశిరోదర్శనధియా I 
హరిబ్రహ్మాణా తౌ దివి భువి చరంతౌ శ్రమయుతౌ 
కథం శంభో! స్వామిన్‌! కథయ మమ వేద్యోత సి పురతః ॥ 99 


కారుణ్యసముద్రా! పరమశివా! నీ పాదములను శిరస్సును దర్శించు కోరికతో హరిబ్రహ్మలు 
పాతాళమునకు ఆకాశమునకు వెళ్ళిరి. శ్రమపడి విఫలురై తిరిగి వచ్చిరి. శంభో! మరి నాకు నీవు 
ఎలా తెలియగలవు? ఎలా ప్రత్యక్షమవుతావు? 


శ్లో _ స్తోత్రేణాలమహం ప్రవచ్చ్మి న మృషా దేవా! విరించ్యాదయ- 
స్తుత్యానాం గణనాప్రసంగమయే త్వామగ్రగణ్యం విదుః । 
మాహాత్యాగవిచారణప్రకరణే ధానాతుషస్తోమవ- 
ద్ధూతాస్వాం విదురుత్తమోత్తమఫలం శంభో! భవత్సేవకాః ॥ 100 


స్తోత్రం ఇక చాలును. నేను అబద్ధం చెప్పడం లేదు. స్తుతింపదగినవారి లెక్కలో నీవు (పథముడవు. 
మహిమ గలవారి లెక్కలోను అంతే. ఇతర దేవతలు తాలు గింజల వంటి వారు. నీవు ధాన్యపుగింజవంటి 
వాడివని ఉత్తమోత్తమఫలమని పండితులు చెప్పెదరు. 

శ్రీమదాదిశంకరాచార్యవిరచితశివానందలహరి, శ్లోకతాత్పర్యసహితముగా సంపూర్ణము. 


సర్వం శివార్పణమస్తు. 


